


పురందరదాసులు రచించిన 
శ్రీనివాస సంకీర్తనలు 


'సంపాదకులు 
క. అప్పణ్గాచార్య 


తెలుగు అనువాదము 
వక్కంతం సూర్యనారాయణ రావ్‌. 





తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి 
జంం3 


5[౧1[11/654 5గగగక౬౬గి గగ! ౮ 
6౮/ 


విషణ2గరయ3/౧2 252 


66166 0 
5గ ఓ. గిం౧2౧౧2ం౧2౧/2 


72౧5120666 ౧0౧) గ౭౧౧౭62 0 
ఆ౭21162౧ఈ12౧౧ 54౧/2౧౭2౯౧౫)/2౧2౩ [20 


"౫. 0. ౧6||9|0౦45 ౧4౦|[0260౧5 56165 [10.: 630 
[౯౫౬౬56160౧ :; 2003 


6౦౧165 : 2,000 


౧౬01150066 0% 

నీీం/2 క2!1203, 14.5. 
ద66416/6 0గ|068) 

1. 1. ౦౫౪6560)2౧2౧౫5, 
160026 - 517 501. 


౧10౧66 21 
1:55[27111 ౦౯౯58] 
1100201 


తొలిపలుకులు. 

తిరుమలేవని దేవస్థానంతో సత్సంబధాన్ని వెంమకున్న విజయ నగర 
సా మ్రాజ్యాధిపతులు కర్ట్ణాటకాం ధ్రరాజ్యాల్నీ, వాటికి సంబంధించిన కళా 
సాహిత్యాల్నీ, కవుల్నీ సమానంగా అభిమానించి ఆదరించారని చరిత్ర 
స్పష్టం చేస్తోంది, కర్టాటకాంధ్రభాషల లిపిసామ్యం ఏకలిపినిర్మాణ 
ప్రతిపాదనకి దారిచూపింది. కన్నడ - తెలుగు రాష్ట్రాల సమీప సంబంధాన్ని 
దృష్టిలో వుంచుకుని, తిరుమల తిరుపతి దేవస్థానం కర్ణాటక హరిదాస 
"సాహిత్యాన్ని ప్రచారం చేయడానికి “దాస సాహిత్య ప్రాజెక్టును 
ప్రారంభించింది. ప్రాజెక్టు కార్యక్రమం సాహిత్యవిభాగం, కళావిభాగం, 
సంగీత విభాగం, బాలల విభాగం, మహిళావిభాగం - అన్న ఐదు 
విభాగాల క్రింద రూపొందించబడింది. సందేశాత్మకాలైన దాసులవారి దివ్య 
చరిత్రల్నీ, వారి కృతుల్నీ విభాగానుగుణంగా, వివిధభాషల్లో ప్రచురించడం 
ప్రాజెక్టు ప్రధానోద్దేశం. 

ప్రస్తుతం కర్ణాటక సంగీత పితామహుడైన శ్రీ పురందరదాసులచే 
రచించబడిన .శ్రీనివాసస్తో త్రాత్మకాలైన 63 కీర్తనల్ని ప్రకటిస్తున్నాం. 
శ్రీనివాసుని ఉపాసనకి ఉపయుక్తమైన విధంగా కృతుల్ని ఒక క్రమంలో 
పొందుపరచడం జరిగింది. దాసులవారి జీవితచరిత్ర ఇవ్వబడింది. 
భవిష్యత్తులో పండితుల విశేష వ్యాఖ్యానాల్లో ఈ క్రీర్సనల్ని ప్రచురించడం 
జరుగుతుంది. 


[11 


తెలుగు పాఠకుల సౌలభ్యంకోసం కన్నడకృతుల్ని తెలుగు లిపిలో 
ప్రచురిస్తున్నాము. ప్రతి కీర్తనకూ తెలుగులో భావం ఇవ్వబడింది. 
మూలంలోవున్న పదక్రమంతోనే భావం ఇవ్వడం జరిగింది. బౌత్సాహికు 
లైన పాఠకులకి ఈ వేష కృషి ఉపకరించగలదని విశ్వసిస్తున్నాం. భ్తీవేదాంత 
రసభరితాలైన పురందరదాసులవారి క్రీర్సనల స్వారస్యం తెలుగువారికీ 
అందించాలనే ఉద్దేశంతో క్రీరల భావాలను పొందుపరవడం జరిగింది. 


సహృదయులైన సాహిత్యాభిమానులూ, భక్తులూ, మా కృషిని 
ఆదరించి, మా ఉత్సాహాన్ని ఇనుమడింపబేసి, తగిన సలహాలనూ, 


సూచనలనూ ఇవ్వగలరని విశ్వసిస్తున్నాం. 


అజేయ కల్లం, ఐ.ఎ.యన్‌., 
కార్యనిరర్వహణాధికారి, 
తిరుమల తిరుపతి దేవస్థానములు, 
తిరుపతి. 


ముందు మాట 


ఈపుస్తకంలో కర్టాటకసంగీతపీతామహులైన శ్రీపురందర 
దాసులవారిచే రవింపబడన శ్రీ నివాససంకీర్థనములు, భజనకనుకూలమైన 
విధంగా పొాందుపరవడం జరిగింది. 


కన్నడభాషలో వున్న కీర్తనల పూర్తి భావం తెలుగుపాఠకులకి 
బోధపడకపోవచ్చును. తెలుగుపాఠకుల సౌలభ్యం కోసం కీర్తనలను 
తెలుగులిపీలో వఎద్రించి, కీర్తనల భావాన్ని ఇస్తున్నాము. 
సాధ్యమైనంతవరకు మూలంలో వున్న పద క్రమంతోనే క్రీర్షనలకు భావం 
ఇవ్వడం జరిగింది. వల. 


కన్నడ కృత్తులకు తెలుగులో భావ వివరణను ప్రచురిస్తున్న ఈ తొలి 
ప్రయత్నంలో ఏవైనా దోషాలు దొర్లివుంటే, సహృదయతతో స్వీకరించాలనీ, 
సలహాలనూ, సూచనలనూ అందజేసే, భావరచయిత వక (౦ళఈ౦ 
సూర్యనారాయణరావ్‌ని ఆశీర్వ దించాలనీ విజ్ఞులను కోరుతున్నాం. 


శ్రమతో ఈ పుస్తకాన్ని సకాలంలో ముద్రించి ఇచ్చిన తిరుమల 
తిరుపతి దేవస్థానం సెస్‌ సిబ్బందికి కృతజ్ఞతలు. సహృదయుల సలహాలను 
సర్వదా అవ్వానిస్తున్నాము. 


కె. అప్పణ్డాచార్య, 
స్పెషల్‌ ఆఫీసర్‌, 
దాససాహిత్య సొజ్టే, , 
తి.తి:దే., తిరుపతి. 


విషయసూచిక 
. ఉపోద్దాతము. 

(ఎ) హరిదాస సాహిత్యము 

(వి) శ్రీపురందరదాసులవారి జీవిత చరిత్ర 
(సి) శ్రీ పురందరదాసులవారికాలము. 
(డి) శ్రీ పురందరదాసులవారి సంతానము 


పురందరదాసస్తో త్రము - విజయదాస కృతము. 


(౪ 


పురందరదాసు లవారి వ్యక్తిత్వము - వ్యాసరాయకృతము. 


(శ్ర 


శ్రీనివాస సంకీర్షనలు. 


నల అకారాది పట్టిక. 


అది 


శరర రేం 


స! 


ఉపోద్దాతము 


శ్రీ వేంకటేశం కమనీయకాయం 

కామ్యార్థదం కారుణికం రమేశం 

కల్పద్రుమం కామఫల ప్రదం తం 

చింతామణిం త్వాం శరణం ప్రపద్యే ॥ 

మన్మనోభీష్టవరదం సర్వాభీష్టఫలప్రదం 

పురందరగురుం వందే దాస శ్రేష్టం దయానిధిమ్‌ ॥ 

హరిదాస సాహిత్యము 

హరిదాస సాహిత్యమునకు మూలపురుషులై ప్రస్తుతము మనకు 
గోచరించుమన్నవారు నరిహరితీర్టులు. వీరు సాక్షాత్తూ శ్రీ మధ్వాచార్యులవారి 
శిష్యులు. వీరి తదనంతరము అరువది నాల్గు మంది ఆద్యులు అవతరించి 
దాసపంథమును ముందుకు నడిపించినారు. ఈ యాద్యులలోని కొందరు 
పురందరదాసులవారి కన్నను పూర్వులని విజయదాసులవారు తమ 
సుళాదిలో తెలిపియున్నారు. 


తరువాత నీదాసపంథమున శ్రీపాదరాయలు, వ్యాసరాయలు, 
వాదిరాజులు, విజయీం ద్రులు, పురందరదాసులు, కనకదాసులు, 
వైకుంఠదాస్తులు ప్రభవించినారు. ఈ యేడుగురు, 15, 16 శతాబ్దముల 
మధ్య కాలమున జీవించి భూమిని పవిత్రము చేసిన పూతాత్ములు. ఉపలభ్య 
ప్రమాణములను గమనించిన ఈ దాససాహిత్యము పం డ్రైెండవ శతాబ్దమందు 
ప్రారంభమై పదునైదు - పదునారు శతాబ్బములలో ఉన్నతినంది, తదుపరి 
వందసంవత్సరములు స్తబ్బముగా ముండి మరల పదిహేడవ శతాబ్దమున, 
అనగా విజయదాసుల కాలమున నత్యున్నతస్థానమునంది, ముందుకు 
సాగి ఇప్పటికినీ తలయెత్తుకొనియే యున్నదని తెలీయగలదు. 


జ 


శ్రీ నరహరితీర్దులవారి తోనే హరిదాస పంథము ప్రారంభమైనదని 
చెప్పనలవికాదు. వీరి ఆచార్యులైన మధ్వాచార్యులు సైతము తమ తత్వము 
లను, ఉపదేశములను “తుళు” భాషలో రచించిరను వాదమిప్పటికినీ 
యున్నది. అంతేగాక వారు సంగీత శాస్రానుగుణముగా “ద్వాదళ 
స్తోత్రః”మను కృతిని రచించిరి. ఈ రచన రాగతాళ బద్ధముగ సాగినది. 
నేటికినీ ఉడిపీ ప్రాంతమున, ఈ ద్వాదశస్తోత్రము రాగయుక్షముగ గానము 
చేయబడుచున్నది. ఈ రచనయే నరహరితీర్ధుల వారికి స్ఫూర్తినిచ్చి, 
ప్రభావితుల జేసి యుండవచ్చును. 

“దాససాహిత్యము” అను శబ్దప్రయోగము కర్ణాటక హరిదాస 
సాహిత్య ప్రారంభముతోనే ప్రచారమునకు వచ్చినదని చమ్చుటకు వీలు లేదు. 
ఈ దాసళబ్ద ప్రయోగము పురాణములలో నెక్కువగ కనబడును. 
పరమాత్ముని భక్తుల చేత రచింపబడిన సాహిత్యమంతము దాససాహిత్యమే 
యగును. మధ్వాచార్యులవారి సాహిత్యము కూడ దాససాహిత్యమే! ఇది 
కేవలము కల్పితము కాదు. శ్రీమధ్వాచార్యులవారు ౩ గ్రంథములను 
రచించినారు. మన భారతదేశమున సంఖ్యాశా స్త్ర మునకు ప్రాధాన్యత 
అధికముగ కలదు. కవులు తాము ప్రయోగించు సంఖ్యలో నేదో యొక 
రహస్యమును నిక్షిప్తము చేయుదురు. 


మధ్వాచార్యులవారు ౩7 గ్రంథములను రవించి, తాము పరమాత్మని 
దాసులవునియు, తవు సాహాత్యవల దాససాహిత్యవునియు 
స్పష్టపరచినారు. “త వర్గమున '“దికారము మూడవ యక్షరము. 'య” 
వర్గమున “స”కారము ఏడవ యక్షరము. ఈ 'ద?, “సః లను చేర్చినవో 
“దాస” శబ్దము వ్యక్తమగును. ఈ విధముగ దాససాహిత్య శబ్దము 
బహువ్యాపకమైన అర్ధమున నుండి కాలక్రమమున కేవలము కర్ణాటక 
హరిదాసుల చేత రచింపబడిన కన్నడ కృతులకు మాత్రము స్టీరమైనది. 


111. 


ఈ కన్నడ హరిదాససాహిత్యము ద్వైతసంప్రదాయమను ఆధార 
స్థంభమునా శ్రయించి నిలవియున్నను తన ప్రభావమును సర్వతోముఖముగ 
వాటినది. ఈ సాహిత్యములో కేవలము వేదాంత చర్చలే గాక, సామాన్య 
మానవుని సన్మార్గమున నడిపించి, భగవంతుని వెపు ఆక్షర్షించటకు వలసిన 
పర్వసాధనములు పొందుపరవబడియున్నవి. 

. కలషితమైన ఈ కలియుగసమాజమున జీవించు ఆస్వస్థచిత్తుడైన 
జీవికి, సులభముగ నాచరించుటకు వీలగు ధర్మములను బోధించుచు, 
సారాసార పదార్ధ వివేవనమును దృష్టాంత పూర్వకముగతెలిపి, మనస్సులను 
మలినరహతములుగా జేసి, 'హరిబీజము”ను నాటి, ముక్తిపథమును 
వేర్పించటయే యీ దాససాహిత్యము యొక్క ప్రధానోద్దేశము. 

ఈ దాససాహిత్యము కొన్నిచోట్ల ప్రభుసమ్మితముగాను, 
మిత్రసమ్మితముగానో మరికొన్నిచోట్ల కాంతాసమ్మితముగాను 
కనబడును. సందర్భోవితముగ నీ మూడు రూపములను ధరించిన యీ 
సాహిత్యము యొక్క బౌన్నత్యమును ఎంత వర్ణించినను ఎక్కువ కానేరదు. 
ఒక విధముగ నీ సాహిత్యము పరిశోధనాత్మకమగు సమ గ్ర సాహిత్యము. 
ఈ హరిదాససాహిత్యము సువ్యవస్థితమైన మార్గమున నడచినదనిన 
అందులకు కారణము దీని వ్యవస్థాపకులే! 

15, 16 శతాబ్దములలో నీ సాహిత్యమును వెలయించిన వ్యక్తులను 
రెండు తెగలుగ విభజింపవచ్చును. 1. యతులశాఖ, 2. గృహస్తాశ్రమవాసుల 
శాఖ, 


శ్రీపాదరాయలు, వ్యాసరాయలు, వాదిరా జాలు, విజయీంద్రులు 
_ యతులు. వీరు సంస్కృతమున శా స్తార్ధవిచారములతో కూడిన యనేక 
ఉద్ధంథములను రచించుచు, మరొకవైపు సంస్కృతము తెలియక 
తత్తరపడు సుజీవులనుద్ధరించుటై సులభ కన్నడ శ్రేలిలో పద, పద్య, 
ఉగాభోగ, సుళాదులను రచించినారు. 


1% 


ఇక శ్రీ పురందరదాసులవారు, కనకదాసలవారు - వీరు గృహస్థు 
లుగా నుండివైనపేర్కొన్న యతుల శిష్యులై, వారు బోధించిన మార్గము 
ననే తత్వ సుమవృష్టిని కురిపించినారు. ఒకే సమయమున పరస్పర సహ 
"కారముతో రచింపబడిన వీరి సాహిత్యమున ఏకాభిప్రాయమును, పూర్ణత 
యును నిండుగా కనబడుచున్నవి. ఈ దాససాహిత్యమున తెలుపబడని 
విషయమేలేదనిన అది అతిశయోక్తి కానేరదు. సృష్టిరహస్యము మొదలు 
కొని సమాజముననున్న తప్పొప్పులవరకు అన్నియును ఈ సాహిత్యములో 
వివరిపబడినవి. 
ఇట్టి దాససాహిత్యమున ప్రధానపురుషులై, అసద్భశ సాహిత్య నిర్మా 
తగా పేరుగాంచినవారే శ్రీ పురందరదాసులు. ఈ మహనీయుడు సాక్షాత్తు 
గ నారదావతారులు. లోకోద్ధరణమునకై, పరమాత్ముని ఆజ్ఞను శిరసా 
వహించిన నారదులే, దాసుల రూపమున ధరలో వెలసినారని, విజయ 
దాసులు మున్నగు మహితాత్ములనేకులు తమ కీర్తనలలో విశద 
పరచి యున్నారు. విజయదాసులవారు : 
“గృర్తుపురందరదాసరే.................. నారదరె ఈ రూపదిందలి 
తోరి దర్శన నీడుత** అని గానముచేసి, యీ విషయమును ధృవీకరించి 
యున్నారు. ఇంతేగాక వారు, నారదుడు పురందరదాసులుగా నవతరించు 
టకు గల కారణము సైతము - 


“బంద దురితవినాశనా............. కిష్కింధ వరతుంగపొయద్లి? 
అను క్రీర్సనలో వివరించియున్నారు. 


నారదుడు ద్వాపరయుగమున నొక పర్యాయము శ్రీకృష్ణుని సభ 
కేగి, దర్శించి, మైమరచి ఆడి, పాడి, ఆనందబాష్ట్రముల రాల్చినాడు. 
నారదుని భక్తికి మెచ్చుకొని కృష్ణ్ణరమాత్మ వరము కొరమన, ఎడతెగక నాతో 
నడయాడుచుండు”మని కోరుకొనినాడు. అందులకానందించి హరి, “కలి 


_యుగమునందు లోకకల్యాణమునకై నీతో యాడి కీర్తిని బరయునట్లు 

గావింతు"నని వరమిచ్చినాడు. ఆవరముననుసరించి నారదుడు పురందర 
దాసుడై యవతరించినాడు.. ఇదిపైన నుటంకించిన విజయదాసులి 
క్రీరనసారాంసము,. 


వేదవ్యాస ప్రణీతమగు భరుడపురాణమున 
1. నారదో విష్ణుసేవార్థం వాయోరావేళతో జని 
పురందరేతి విఖ్యాతో తత్వమార్గం ప్రదర్శయన్‌ ॥ 


2. శూద్ర యోనౌ చసంజాతో నారదః పూర్వ జన్మని 
తద్దోషపరిహారార్ధం రు ద్రబోధితమానసః ॥ 


3. నానావిధ పద్యమాలాం విష్ణోరర్థప్రకాశికాం 
చకార విఠల స్రీత్యై దుఃఖ ప్రారబ్ద మోక్షిణీం |! 


అని దాసులవారి గురించి ప్రస్తావించబడియున్నది. దాసులు 
సాక్షాన్నారదావతారులనియు, ఒకానొక కాలమందు దాసీపుతృడై 
జనించినందున దోషప్రరిహారార్థము రు ద్రునాజ్ఞచే, వాయుదేవునివే 
ఆవేశింపబడి, పురందరదాసుడై యవతరించి, అనేక పదపద్యముల 
నల్లగలరని వైశ్లోకముల భావము. ఇప్పటికిని వైభావమే దాసపంథమున 
పరంపరానుగతముగ తెలియవచ్చుచున్నది. పురందరదాసులు 
నారదావతారులు గనుకనే సంగీతసామ్రూజ్యమున వీరికొక విశిష్ట 
స్థానమున్నది. కర్ణాటక సంగీతపీతా మహుడను బిరుదము సంగీతలోకము 
వీరి పాదములందర్చించిన నొకకానుక, 


- నేడు సంగీతపాఠ్యాంశములందున్న “అభ్యాస గానవరస*ల నుండి, 
పిళ్ళారిగీతములని ప్రసిద్ధికెక్కిన “లంబోదర లకుమికరో”, శెరయనీరను 
కెరెగె చెల్లి, 'పదుమనాభా పరమపురుషుయను గీతములు దాసుల 


ర! 


రచనలేయని సంగీళజ్ఞాల కెల్లరకును విదితమే! ప్రావీన సంగీతలక్షణ 
గ్రంథములను రవియించిన ఎందరోసం గీత జ్ఞాలు పురందరదాసులవారిని 
తమ గ్రంథములందు ప్రస్తావించి హరిని గౌరవించినారు. 


18వశకాబ్దమున తంజావూరిని పరిపాలించిన “శుళుజా మహారాజా” 

చే రచింపబడిన 'సంగీత సారామృత*మను [గ్రంథమున : 
“ఇతి సాలగసూడస్థ గీతానాం లక్ష్యక్తీర్తనం 

శ్రీపురందరదా సారె అభియ్యక్రైః పురాళవైః 

ప్రయుక్తేషు ప్రసిద్దేషు లక్ష్యేషు వివిధేష్పపి 

ధ్రువాదిషు త్వదుకాని లక్షణాని మహామతే ॥1”” -అని 
యుటంకించి దాసులవారిని గౌరవించినారు. (రాజా, యస్‌. గురురాజా 
చార్‌ గారు రవించిన 'పరిమళి మాసప త్రిక సంపాదకీయము ఆధారము) 

కర్నాటక సంగీత త్రిమూర్తులలో నొక్షరైన త్యాగరాజు స్వామివారు 
తమ ““స్రవ్లాద భక్త విజయ”*మను కావ్యరవన స్రారంభమున : 

కం. దురితన్రాతములెల్లను -' 

- పరిమార్చెడి హరిగుణములంబాడుచూ నెపుడున్‌ 


పరవశుడై వెలుంగు పురం- 
' దరదాసుని మహిమలనేందల చెద నెపుడున్‌ ॥ 
అని ప్రస్తుతించినారు. 


ఇట్లు లక్షణ [గ్రంథకర్తలచేతను, వాగేయకారుల చేతను, 
గాయకులచేతను బహుముఖముల కొనియాడబడిన మహితాత్ములు 
ఫురందరదాసులవారు. 
శశ 3 


క. 


శ్రీనివాస సంకీర్తనలు క 


పురందరదాసులవారి జీవిత చరిత్ర 

మహారాష్ట్రమున పవిత్రక్షేత్రముగా ప్రసిద్ధిగాంచిన పంఢరా 
పురమునకు సమీపముననున్న 'పురందరగడ*మను గ్రామమున, 15 వ 
శతాబ్దమున వరదప్పనాయకుడను బ్రాహ్మణుడుండెడి నాడు. ఆతని 
సహధర్మచారిణి పేరు స్పష్టముగ తెలియుటలేదు. వరదః ;నాయకుడు 
బంగారవయ, వ డ్డి వ్యాపారవలటల వలాలవు.న ధనవుఎ 
నార్జించుచుండెడివాడు. సంతానములేదని ఏరిత ౨చుచుండిన నీ 
దంపతులకు, శ్రీనివాసుని సేవా ఫలము, క్రీ.శ. 1480 వ సంవత్సర 
ప్రాంతమున నొక మగశిశువు జన్మించెను. శ్రీనివాస వరస్రసాదితుడగు 
శిశువునకు ఆ దంపతులు శ్రీనివాసనాయకుడని నామకరణము జేసిరి. 


- తల్లిదండ్రుల లాలనలో శ్రీనివాసనాయకుడు సర్వసుఖములతో 
పెరుగసాగినాడు. వరదప్పనాయకుడు బాలునకు ఆయా కాలములందు 
చేయదగిన చౌలోపనయనాదులగావించి, విద్యావంతుని జేసినాడు. 
యుక్షవయస్సున శ్రీ నివాసనాయకునకు సద్వంశసంజాతయు, సదాచార 
సంపన్నయు నగు శ్రీసరస్వతీబాయియనునామెతో వివాహమైనది. 
గృహస్థాశ్రమ స్వీకారముగావించి, అతడు వ్యాపారదక్షుడై ధనమునార్టింప 
దొడగినాడు. ధనార్దనలో నాస్తి పెరిగిన శ్రీనివాసనాయకుని క్రమముగ 
లోభము తనంతతానే యావహించినది. లోభియైన యాతని మనస్సు 
దాన ధర్మములనుండి బహుదూరమైనది. 


తెలియక చీకటి గదిలో దూరి దిక్కుతోచక్త 'వా*యని విలపించు 
పిల్లవానిని జూచి నవ్వుచు పరుగెత్తివచ్చి, ఆ బిడ్డనత్తుకొని, కౌగిలించుకుని 
వాని భయమును పోగొట్టు తల్లీవోలె, భబాంధవుడగు శ్రీహరి, భక్తుడు 
తన నిజస్వరూపమును మరవి సంసారమున కొట్టుమిట్టాడు చుండుట 


2 శ్రీనివాస సంకీర్తనలు 


చూచియు చూడనట్లుండక ,తనే స్వయముగ కదలివచ్చి భవభయమును 
హరించివేయగలడు. ఇది యాస్వామి నైజము. 


“వైకుంఠ వా పరిత్యక్షే న భక్తాన్‌ త్యక్తుముత్సహే?” యనికదా 
స్వామి సంకల్పము. ప్రకృతము కథానాయకుని విషయమున శ్రీహరి అదే 
వ్యవహారముగావించినాడు. సకలలోకములకు విజ్ఞానమును కరుణించు 
నారదులు (నారం - జ్ఞానం - దదాతీతి నారదః) ఏ ప్రారబ్ధ ఫ్రక్షా 
ళనమునకో , లేక ఏదైవీకార్యనిర్వహణమునకో శ్రీనివాసనాయకుడుగా 
నవతరించి, ప్రస్తుతము తనను తాను మరచి అజ్ఞానమున కప్పబడి 
యున్నాడు. 


భక్త భగవంతుల నడుమ “మార్జాల కిశోరన్యాయము” “మర్కట 
కిశోరన్యాయము'* అను రెండు న్యాయములు కలవు. మార్టాలము తన 
శిశువు బాధ్యతను సంపూర్ణముగ తనే వహించును. అందు శిశువు 
చేయవలసిన దేమియును లేదు. మర్కటకిశోరన్యాయమున - 
మర్కటము తన శిశువు గురించిన ఏ బాధ్యతను కూడ చేపట్టదు. శిశువే 
తల్లి పొట్టను కరుచుకొనియుండవలెను. వదలినవో బాధ శిశువునకే! తల్లికే 
బాధయు నుండదు. ఇదేవిధముగ కొందరు భక్తుల బాధ్యతలను 
భగవంతుడే వహించగలడు. మరికొందరి విషయమున తాను బాధ్యత 
వహింపక, భక్తుడు తనను తలవినపుడు మాత్రము తనచేయూత నందించి, 
యుద్ధరింపగలడు. ఇది మర్కటకిశోరన్యాయము. 


పురందరదాసుభగవంతుల సంబంధము మార్చాలకిశోర 
న్యాయమును పోలినది. కాలాంతర్గత, కాల ప్రవర్తక, కాలనివర్తక, కాల' 
మూర్తియగు ఆ ప్రభువు, నాయకునకు 'సుయోగము* సంప్రాప్తించి 
నపుడు, వామనుడై బలిని యాచించుటకరుదెంచినట్లు, వృద్ధ బ్రాహ్మణ 
వేషము దాల్చి, బ్రహ్మను కుమారునిగ జేసుకొని, వాని'యుపనయన 


శ్రీనివాస సంకీర్తనలు 3 


మను నెపముతో శ్రీనివాసనాయకుని ఎదుటికి వచ్చి చేయిచాచి 
అర్భించినాడు. 


ఈ విషయమును విజయదాసులవారు “'పురందరాలయ ఫఘట్ట 
దొళు నీ నిరుత ధనవను ఘళిసలు - పరమపురుషను విస్రనందది కరవనీడి 
యావిసె” అను క్రీర్గనమున విశదపరవినారు. మనోనియామకుడగు 
మహాదేవుని మనస్సునే మోహింపజేసి యుద్ధరించిన మాధవ ౨ మాయకు 
లోనుగాని వారలెవ్వరు? లోభముచే గప్పబడిన నాయ! డు బ్రాహ్మణ 
వేషధారియైన హరికేమియు నివ్వకతన యంగగిచుట్టు ఎ త్రిప్పించాడు. 
దాసపంథముననుసరించిన తదుపరి తాను పూ(ము ధనమదమువే 
లోభిగానుండి, స్వామి స్వయముగనర్థించంినను ఏమియునియ్యక 
త్రిప్పిపంపినందుకు బాధపడినట్టు- 


“బిన్నహకె బాయ్యిల్లవయ్య ........ నష్టజ్రీవనదాసె పురందరవిఠల? 
అను కీర్తనలో తెలుపుకొనినారు. ప్రాయశః ప్రతిమానవుడు 
జ్ఞానోదయమైన తదుపరి తన పూర్వజీవితపు జ్ఞాపకములను గుర్తునకు 
తెచ్చుకొని, యప్పటి తన దు స్ర్రవర్తనను నిందించుకొనుచు భగవంతుని 
ముందు పశ్చాత్తాపమందు చుండును. ఇది జ్ఞానుల స్వభానము, అనుభవ 
సిద్ధము కూడ. ఈ విధముగనే దాసులవారును తమ గత జీవిత 
దుర్వ్యాపారములను గుర్తునకు దెచ్చుకొని, వానిని స్వామి సమక్షమున 
విన్నవించుకొని క్షమాభిక్ష వేడుకొనినారు. ఇట్టి సందర్భములను 
విశదీకరించు కృతులు దాసులవారి రవనలలో ననేకము కనబడుచున్నవి. 
ఇట్టీ గీతములు లోకోపకారార్థము చెప్పబడలేదని యనరాదు. ఈ 
పాటలలో, “మోహదింద అసురారి నిన్న మరెతేనో కాయై హరియె?? 
అను పాదమును, “ఎస్టు దొరకిదరు మత్తష్టు బేకెం బాసె” అను అఖరి 
చరణమును పరిశీలించినచో - విజయదాసులవారు చిత్రించిన 


4. శ్రీనివాస సంకీర్తనలు 


దాసులవారి గత చరిత్ర కన్నులగట్టినట్టు కనుపించగలదు. ఇదేవిధముగ, 
“అపరాధి నానల్ల - ఆపరాధ ఎనగిల్ల అనంతమూరుతి నమ్మ పురందర 
విఠల?” యను కృతి గూడ దాసులవారి గత చరిత్ర కద్దము పట్టుచున్నది. 
పరిపూర్ణ జ్ఞానముతో తొణికిసలాడెడు భావ పరిపూర్తితో రచింపబడిన 
శ్రీరన యిది. ఆ సర్వేశ్వరుని సర్వతంత్ర స్వతంత్రతను, జివి యొక్క 
అస్వ తంత్రతను మనసున నింపుకొనిన దాసులవారు, అలనాడు స్వామి 
తానే వృ్చీసి, తనకజ్ఞానమిచ్చి, తనచేత “పోయిరా, ”* ఇప్పుడు కాదు!” 
అనిపించి, అపరాధము చేయించిన దానిని తలంచి ఈ కీర్తనను గానము 
చేసినారా యనునట్ట్లున్నది. మొత్తము మీదపై రెండు కీర్సనలు దాసులవారి 
గత జీవితమను చి త్రించచున్నవి. 
చాలాకాలము నాయకుని వెన్నంటి తిరిగిన శ్రీ హరి, యొకనాడు 
నాయకుడింటలేని సమయమున సాధ్విలలామయైన సరస్వతీబాయీ 
కడకేగి కుమారుని యుపనయనమునకు సహాయమర్ధించినాడు. ధాన 
ధర్మములందాసక్తి కలిగిన సరస్వతీబాయి, బ్రాహ్మణ వేషధారియ్రైన శ్రీ 
'హరిచే ప్రేరేపేంంబడి, తన అముల్యమగు ముక్కరను దానముగ 
ధారవోసినది. ర్రీతుడైన హరి, “అమ్మా, అర్ధవంతమగు నీయీదానము 
ఎన్నటికినీ వ్వర్ణముకాదు. నువ్విచ్చిన యీ ముక్కరతో నడువవలసిన 
కార్యములనేకములున్నవి!* అని చెప్పి వెడలినాడు. 
"ఈ విషయమును విజయదాసులవారు “బేసరదె భజిసురో ...... 
ఉత్తమళు తెగెదిత్తళాక్షణ”” యని పాడి స్పష్టము చేసినారు. 
కపటనాటకసూత్రధారి ముక్కరతో. నాయకుని కడకేగి, 
ముక్కరనందించి సరియైన వెలనిమ్మనినాడు. ముక్కరను -గని 
నొయకుడనుమానించినాడు. ఆ, బ్రాహ్మణునక్కడ నిలిపి ముక్కర 
నక్కడనే భద్రపరచి, గృహమునకేగి, ముక్కరను తెమ్మని సరస్వతీబాయి 


శ్రీనివాస సంక్తీర్హనలు . ర్‌ 


.నాజ్ఞాపించినాడు. దిక్కుతోచని యా సాధ్వి పతియా గ్రహమునకు 
తానెక్కడగురికాగలనోయని భయపడి ప్రాణత్యాగమువేయ స మకట్టినది. 
ఆ క్షణమున ఆర్హత్రాణ పరాయణుడగు ఆగరుడగమనుడు సరస్వతీ 
భాయికి ముక్కరనిచ్చి అను గ్రహించినాడు.. 


దేవదేవుని పరమకృపకు పాత్రురాలైన యామె ముక్కరను 
శ్రీనివిసనాయకుని చేతియందుంచినది. ముక్కరనుజవి దిగ్రాంతితో 
శ్రీనివిసనాయకుడు ఆంగడికేగి, యక్కడ తను భద్రపరవినముక్కర 
గానక పిచ్చిపట్టిన ట్లై మరలనింటికి వచ్చి, సరస్వతీబాయివలన గత 
వృత్తాంతము విని, తన మనోమాలిన్యమును ఆక్షణముననే ఫ్రక్షాళనము 
చేసుకొనినాడు. 


నాయకుని జీవితములో నూతనాధ్యాయమారంభమైనది. అతనికి 
క్రొత్తజన్మ మెత్తినట్టయినది. పశ్చాత్తాపహృదయముతో వైరాగ్యమునంది, 
అంతవరకు తనకు భగవంతునకు మధ్యఅంతరమును కలిగించిన 
సంపదను గడ్డిపోచగ నెంచి పరిత్యజించినాడు. శ్రీనివిసనాయకుడు 
దాసుడైనాడు. జ్ఞాన భక్తీ వైరాగ్యములనెడి సంపదలు తమంతతాము 
దాసులవారిని వరించినవి. భగవంతుని మహిమలను తన యనుభవము 
నకు దెచ్చిన తన పతిని మనసార పొగడినారు. ఈ వృత్తాంతమును 
దాసులవారు ““ఆదద్దెల్లా ఒళితే ఆయితు .......... తుళసిమాలెయ 
హాకిసిదళు”” అను కీర్తనలో తెలిపినారు. 


ఈ పాటలో దాసులవారు తాము భార్య మూలకముగ సన్మార్గ 
ప్రవృత్తులైనట్టుగను, తత్పూర్వము తమ మార్గము “దాసపంథము*న 
లేనట్లుగను వ్యక్తము జేసినారు. మొత్తము మీద నాయకుల పరివర్తనకు 
సరస్వతీబాయి ప్రధాన కారకురాలనునది తేటతెల్లమగుచున్నది. ఈ 
కృతిలో దాసులవారు ప్రతిచరణములలోను తాము తంబుర, గోపాల 


6. శ్రీనివాస సంకీర్తనలు 


పుటిక (అక్షయ పాత్ర), తలసి మాలలను ధరించుటకు సిగ్గు పడుచుం 
డినట్లు తెలుపుకొనినారు. కాన వీరంటిలో తంబుర,గోపాలబుట్టలను 
ధరించు సంప్రదాయముండినదని స్పష్టమగుచున్నది . యోచించిన 
దాసులవారి పూర్వులు ఉత్తమదాసపంథముననుసరించియే యుండవ 
చ్చును. ఇప్పటికినీ కొన్ని సంప్రదాయక కుటుంబములలో శ్రావణ శని 
వారములందు, 'గోపాళము*నకు (భిక్షకు) పోవు పద్ధతి కన్చించు 
చున్నది. “ 

వేంకటేశ్వరస్వామివారి బహ్మ్మోత్సవములకు వెడలునప్పుడు 
గోపాళమునకేగుట పరంపరగా వచ్చుచున్న సంప్రదాయమే. ఆ 
సంప్రదాయమున్న వారిండ్లలో గోపాలపుటిక - ఇత్యాదులుండగలవు. 
ఇట్టి ఉత్తమసం ప్రదాయముగల శ్రీనివాసనాయకుల యింటిలో కూడను 
తంబుర, గోపాల పుటిక ఉండియుండవచ్చును. 


సద్వంశసంజాతయై, యాచారధర్మముల నెరిగిన సరస్వతీ 
బాయియును అత్తవారింట చేరి, ఆయింటనెక్కడో మూలబడియుండిన 
తంబుర, గోపాలపుటికలను చూచి, చక్కజేసి, పుణ్యప్రదములైన 
దినములందు భర్తను గోపాళమునకే గిరమ్మని చెప్పియుండవచ్చును. 
దాసులవారు పరంపరా గతములైన యా సం ప్రదాయములను లెక్కచేయక 
““కోటీశ్వరుడనగు నేనెక్కడ? తంబుర మీటుచు గోపాళమునకు 
పోవుటెక్కడ? అవమానకరము!”” అని యనివుండవచ్చునేమో? కానిచో 
దాసులవారు; 

“గోపాళబుట్టి హిడియువుదక్కె 

భూపతియంతె నాచుతలిద్దె” యనియు, 


“దండిగెబెత్త హీడియువుదక్కె 
మండె తగ్గిసి నాచుతలిద్దె”” యనియు, 


శ్రీనివాస సంకీర్తనలు 7 


హ్రూస 


““తులసిమాలె వాకువుదక్కె 
అలసీ కొండు నడియుతలిద్దె”” యనియు- 


నెందుకు కచ్ళితముగ జెప్పుచున్నారు? దీనివలన దాసార్యులవారిది 
సద్వంశమనియు, 'సదాచారవ్యవహారములతో  సాగుచము వచ్చిన 
సాంప్రదాయిక కుటుంబమనియు నిర్ధారణమగుచున్నది. మొత్తము మీద 
ఈ పాట మాత్రము దాసులవారి. పూర్వజీవనమునకును, వంశ 
సంప్రదాయమునకును స్వచ్చమైన చిత్రీకరణమనుట సత్యము. 

వురియొక 'సత్యవు : దాసులవారు పైపాటను తవుకు 
పత్నీవియోగము కలిగిన యనంతరము రచియించి యుండవచ్చును. 
రెండవ చరణములోని, “ఆ పత్చ్నియు తా ప్రీతియిందలి””యను పంక్షిలో 
““ఆ౫ యను ప్రయోగము ఈ భావనకు కారణమగుచున్నది. సద్గతి 
నాందిన సహధర్మచారిణిని తలచుకొని దాసులవారు, ఆమొ యొనర్చిన 
ఉపకారమును తెలుపుచు భూతకాలార్థవాచియైన “ఆ?” యను 
నక్షరమును ప్రయోగించినారు. 


పశ్చాత్తప్త మానసముతో, హరిపాదపద్మ స్మరణము వేయుచు, 
తమనలుగురు బిడ్డలతోను, భార్యతోను - అసలైన తత్వమును తెలిపి, 
ఆత్మోద్ధారకముగావించు గురువుల నన్వేషింపుచు ప్రయాణము సాగించి 
నారు. ఇక్కడ నొక్క విషయము - దాసులవారు వైరాగ్యమందిన 
తరువాత గురువును వెదకుచు పురందరగడము నుండి నేరుగా 'హంపీకి” 
చేరుకొనినారా, లేక తీర్ధక్షేత్రములను సందర్శించుచు కొంత కాలము 
గడపినారాయను విషయమాలో చించవలసియున్నది. 


తెలుగునాట 'సంక్తీర్తనాచార్యు *లనియు, 'ఫదకవితాపితామహు” 
లనియు, తొలి తెలుగువాగ్గేయకారుడనియు ప్రసిద్ధిగాంచి, సుమారు 
ముప్పదిరెండు వేల సంకీర్ణనములను రచించిన తాళ్లపాక అన్నమాచార్యులు 


8 శ్రీనివాస సంకీర్తనలు 


వి 


మరియు పురందరదాసులు సమాగమమై పరస్పర సంభాషణము 
గావించిరని “తాళ్లపాక చిన్నన్న) యనుకవి, ''అన్నమాచార్య జీవిత చరిత్ర? 
మనెడి ద్విపదకావ్యమున (తిరుమల తిరుపతి దేవస్థాన ప్రచురణము) 
పేర్కొనినాడు. ఈ చిన్నన్న అన్నమాచార్యులవారి మనుమడు. 
అన్నమాచార్యుల రెండవ భార్యయగు, 'అక్కలమ్మ యను సాధ్వియందు 
వెదతిరుమలాచార్యుడు జన్మించినాడు. ఈతనికి నలుగురు పిల్లలు. వీరిలో 
మూడవవాడు. చిన్నన్న. ఇతడు దాసుల, అన్నమాచార్యుల 
సమాగమమును- 

గద్య పద్యముల డెబ్బదిరెండు మంది 

యాద్యులచే. గొనియాడించుకొన్న 

రసీకుండు శ్రీపండరంగ విజ్ధలుడు 

కొసరెడు భక్తి చేకూరం జేసేత 

నెనయ సంధ్యలకు నీళ్ళియ్య జేకొనుచు. 

దనరు పురందరదాసాహ్వయుండు 

పరమభాగవతుడు పరగుచు నంద- 

వర కులా గ్రణియైన వెష్ణవోత్తముడు 

సవరించు మురవైరి సంకీర్షనములు 

కువలయంబునంబేరుకొన్న మాత్రమున 

తలంచిన భూత భేతాళపిశాచ 

ములు పారిపోవ నిమ్ముల శుభంబెసగ 

విని కనియునులోన వెజిగందికొనుచు 

చనిత్యాళ్లపాకశాసను డన్నమయ్య 

వెన్నునిగానె భావించి కీర్తించి 

సన్నుతి చేయ నాచార్యవర్యుండు 

నతని విర్ణలునిగ ననయంబుదలచి 

ప్రతి లేనిగతుల సంభావించెనపుడు”” 


శ్రీనివాస సంకీర్తనలు రి 


_ అని చిత్రించినాడు. చిన్నన్న తన రవనమున అన్నమాచార్యులను, 
పురందరదాసులను సమస్థానములలో వర్ణించినాడు. వారిద్దరును 
పరస్పరము సంభావించుకొనినట్లు తేటతెల్లము చేయబడినది. చిన్నన్న 
రచనలో ఏకపక్షావలంబనము కనిపించుటలేదు. ఇది గమన్నార్టమైన 
గొప్పవిషయము. అన్నమాచార్యుల కాలము క్రీ.శ. 1408 - 1503 అని 
విమర్శకులు నిర్ణయించినారు. పురందరదాసుల జననకాలమును గురించి 
ముందే (క్రీ.శ. 1480) తెలియపరవడమైనది. ఇదిగాక విమర్శకులు 
కొందరు దాసులవారి జనన కాలము క్రీ.శ. 1480 కి పూర్వమే యని 
అభిప్రాయపడుచున్నారు. దీనివలన అన్నమాచార్యుల వైకుంఠయా త్రా 
సమయమునకు దాసులవారి వయస్సు దాదాపు 25-30 సంవత్సరముల 
మధ్యనుండవచ్చుననియూహింపవచ్చును. 

'విజయదాసులవారు తమ రవనలలో దాసులు వైరాగ్యమునొంది, 
'సర్వమును పరిత్యజించి, భార్యాపుత్రులతో ప్రయాణమైనారని చెప్పినారు. 

అప్పటికి వారికి నలుగురు కుమారులుండిరనుటలో తప్పిదములేదు. 
అప్పటి దేశకాలానుసారముగ 20, 22 సంవత్సరముల వయస్సునకు 
ముగ్గురు నలుగురు పిల్లలు కలుగుట సహజమే. కనుక 22 లేక 25 
వత్సరముల వయస్సున జ్ఞానము బడసిన దాసులవారు భార్యాపు త్రులతో 
ప్రయాణించి పండరీపురమున పాండురంగని సేవలో కొంతకాలముండి, 
తదుపరి క్షేత్రసందర్శనాపేక్షతో బయలుదేరి తిరుపతి చేరి, అచ్చట 
అన్నమాచార్యులతో, వారు వృద్ధాష్యములోనుండగ సమాగమము 
చేసేయుండవచ్చుననియూహింపవచ్చును. మరియొకటి: _ 
తిరుపతికి వచ్చిన తర్వాతనే దాసార్యులకు వ్యాసరాయలవారిని 
గురువుగా పొందవలెనను కోర్కె హైచ్చైయుండవచ్చును. లేదాదేవుని 
నుండి యట్టి ఆజ్ఞాసూచనలు కలిగియుండవచ్చును. అంతకు ముందు 
క్రీ.శ. 1486 నుండి 1498 వరకు సాళ్వ నరసింగరాయని ప్రార్ధనపై 


10 శ్రీనివాస సంక్రీర్సనలు 


వ్యాసరాయలవారు తిరుమలపై పండ్రెండు వత్సరములు శ్రీనివాసుని 
అర్చనాది కార్యక్రమములను అవిచ్చిన్నముగా నిర్వహించియున్నారు. 
దీనికి తగినన్ని ఆధారములున్నవి. వ్యాసరాయలవారిని గూర్చి తెలుసు 
కొనిన దాసులవారు శ్రీనివాసుని ప్రీరణతో వ్యాసరాయలే గురువుగ నొంద 
వలెనను ఉత్సాహముతో హంపి వైపు కదలియుండవచ్పును. ఈ ప్రతిపాద 
నకు “వ్యాసరాయర చరణకమల దర్శన వెనగె......... గురువ్యాస 
మునిరాయ”” అను దాసులవారి సుళాది ఆధార భూతమైయున్నది. ఈ 
సుళాదిలోని రెండవ తాళమున రచితమైన విషయమును పరిశీలివినవో 
దాసులవారు భగవదను గ్రహమునకు పాత్రులైనప్పటినుండి, నిరంతర 
ధ్యాన జప తప మంత్రోపాసనలను కొనసాగింఛినారనియు తదుపరి 
వ్యాసరాయలవారు దాసులవారి నిజతత్వము నెరిగి, ఉపదేశము 
చేసినారనియు వ్యక్థమగుచున్నది. ఇదే విధముగ రెండవ తాళమందలి 
సాహిత్యమున- 
“అంకితవిల్లద కావ్యశోభిసదు 
అంకితవిల్లదె యిరబారదు”* 

అను వాక్యములవలన, దాసులవారు వైరాగులైన వెంటనే, ఆ స్పూర్తితో 
తమకు తోచిన విధముగ, భావావేళశముతో, అంకితము (ముద్ర) లేకుండా 
కొన్ని పాటలను పాడియుండవచ్చునని స్పష్టమగుచున్నది. ఈ రీతిని 
అంకితములేకనే, తమ నామము ద్రలతోనే పండరీభక్తులు గొనము చేసినట్లు 
కనబడుచున్నది. 


తుకారాం, మీరాబాయి మున్నగువారు ఇట్టి కోవకు చెందినవారు. 
దాసులవారు కూడా ఈ విధమున కృతులు రచించుచు, చివరకు 
సుయోగము సంభవించినప్పుడు వ్యాసరాయలవారి సన్నిధిచేరి శిష్యునిగా 
స్వీకరింపుడని కోరి, తమ సాహీత్యమును వారి యెదుట నుంచివపుడు 


శ్రీనివాస సంకీర్తనలు క్ష 


వ్యాసరాయలవారు, “దాసార్యా, ఉత్తమమగు కృతులనే రవించితిరి కానీ 
అంకితములేనిదే కావ్యము శోభింపదు. మున దాసపంథమున 
గురువులద్వారా అంకితము నొంది, యా యంకిత నామములతోనే 
పరమాత్మునికి కృతులు రచించి సమర్పించుట సంప్రదాయము,” అని 
యుపదేశించి, ''పురందరవిఠల*” అనెడు అంకితనా మము నివ్చియుండ 
వచ్చును. ఈ విధమున నూహించిననే, ““అంకితవిిల్లద కావ్య శోభిసదు?” 
మున్నగు వాక్యములకు పరిపూర్ణత్వ ము సిద్ధించగలదు. దీని మూలమున 
ముఖ్యముగా మనకు వ్యక్తమగుచున్నదేమన, దాసులవారు గురువులైన 
వ్యాసరాయల చేత అంకితము పొందుటకు ముందు కొంత కాలము 
దేశాటనము చేసినారనియే. . 


తీర్ధక్షేత్రములను సందర్శ్సించుచు బయలుదేరిన దాసులవారు 
. భగవత్ర్రేరణవేత విజయనగరము చేరినారు. ఆ సమయమున ఆ రాజ్యము 
సవుర్భడైన కృష్ణదేవరాయల పరిపాలనలో అత్యంత ఉన్నత 
స్థితియందున్నది. ఈ సమయముననే వ్యాసరాయలవారు కృష్ణదేవ 
రాయల ప్రార్ధనతో ఆస్టాన గురు పీఠము నలంకరించినారు. కృష్ణదేవ 
రాయలు పరిపాలించిన కాలమును విమర్సకులు కీ.శ. 1509 - 1530 
అని నిర్ణయించినారు. కృష్ణదేవరాయలు 21.సంవత్సరములు 
రాజ్యపాలనను గావించినాడు. సుమారు క్రీ.శ. 1510 - 1515 మధ్య 
కాలమున దాసులవారు విజయనగరము జేరి వ్యాసరాయలవారిని 
సందర్శించి యుండవచ్చును. 


వ్యాసరాయలవారు తాము పూర్వజన్మమున ప్రవ్లాదులుగా 
నున్నప్పుడు మాతృగర్భమున నున్న తమకు పరతత్వజ్ఞాన బోధ సలిపిన 
నారదుల యవతారస్వరూపులైన దాసులవారిని సాదరముగ నాహ్వానించి, 
విడిది చేయించి యొక శుభముహూర్తమున తప్త్పముద్రాంకితులుగ జేసి 


12 శ్రీనివాస సంకీర్తనలు 


భగవదాజ్ఞానుసారముగ 'పురందరవిళఠల' యను నంకితనామము 
ననుగ్రహించినారు. బంగారమునకు తావియబ్బినట్టు గురూపదేశముతో 
దాసులవారు “శ్రీనిిాసనాయకు"డని కాక, 'పురందరదాసులుగా 
ప్రసిద్ధిగాంచినారు. ఈయానందమున మైమరచి, భావావేశముతో 


దాసులవారు : 


“హరిదాసర సంగదొరకితు ఎనగీగ ఇన్నేనిన్నేను 
చిన్మయ పురందర విఠలయ్య దొరకిద ఇన్నేనిన్నేను!?” 


అని గానము చేసేనారు. పుత్రులను గురుపాదారవిందములం 
దర్చించి, వ్యాసరాయలవారి సేవలో బహు సంతోషముతో కాలము 
గడపీనారు. ఉపనిషదర్ధగర్భితములగు ననేక పద, పద్య, సుళాదులను 
నిరంతరము రచియించి, గురుదక్షణగా సమర్పించినారు. దాసులవారి 
యాగమనము తరువాత కొంత కాలమునకు, సుమారు క్రీ.శ. 1521 
ప్రాంతములో కృష్ణదేవరాయలకు '“కుహయోగము”' సంప్రాప్తించినది. 
తన శిష్యునకు సంభవించిన దుర్యోగమును నివారించి, వ్యాసరాయల 
వారు సింహాసనారూడులై సకల మర్యాదలందినారు. ఈ రమణీయ దృ 
శ్యమును పురందరదాసులవారు కడుంగడు కమనీయముగ; “వ్యాస 
రాయర చరణదర్శన వెనగె”” - అను సుళాదిలోని త్రిపుటతాళమున ; 


“శేష్టావేశ ప్రహ్లాద నవతార వెనిసిదె 
లేశ నిన్నంథ వెగ్గళర కాణెనో నాను” అని అభివర్ణించినారు. 


ఈ రీతి గురువుల వైభవములను, వారు తమకుగావించిన యుప 
కారములను స్మరించుచు, మధ్యమధ్య గురువాజ్ఞనే ననేక క్షేత్రములకు 
పోయివచ్చుచుండెడివారు. వారనేకక్షేత్రదర్శనముల గావించినవారని వారి 
కృతులవల్లనే తేటతెల్లమగుచున్నది. 


శ్రీనివాస సంకీరనలు 13 


“వాసుదేవన కథామృత చరితసార 
వ్యాసరాయరనుజ్ఞదలి క్షుప్తవా మగళ పేళువె”” 


అనెడు కృతిలో స్వతః దాసులవారు తీర్థక్షేత్రములకు సంబంధించి 
ఒక లక్ష ఇరువది యైదువేల కృతులను తాము రచించినట్టు తెలుపు 
కొన్నారు. ఇందు ప్రస్తుతము లభ్యమగుచున్న క్షేత్రవిషయములగు 
శ్రీరనలలో తిరుమల క్షేత్రాధిపతియగు శ్రీనివాసునకు సంబం ధించినవే 
అధికముగనున్నవి. 


తదుపరి దాసులవారు దేశసంచారము చేయుచు తిరుమల చేరినా 
రు. కొంతకాలము శ్రీనివాసుని సన్నిధియందుండి, స్వామిని స్తుతించుచు 
గడిపీనారు. ఒకదినము ఏకాంతసేవ ముగించుకొని వచ్చిన దాసులవారికి 
దాహమై నీరుకావలసివచ్చినది. “వరదా, నీరుతె**మ్మని పుత్రుని 
'పలవినారు. భక్తితో భక్తుడు సమర్పించిన పిడికెడు పూలకు సం స్రీతుడై, 
ఆ భక్తునింటికి గడ్డీసైతము మోయుటకు వెనుదీయని హరి - అలనాడు, 
“నారా! "యని పీలవిన ఆజామిళుని పీలుపునకు వచ్చినట్లు, దాసులవారు 
“వరదా!” అనగనే తానే దాసులవారి కుమారుడైన వరదుని రథ 
బంగారు చెంబుతో నీరుదెచ్చి యుంచినాడు. 


“మమ మాయా దురత్యయా” అని స్వామి స్వయముగ 
తెలిపినట్లు, బహ్మాది దేవతలే మోహితులై యేమియు తెలియనివా 
రగుచున్నారనిన , దాసులవారికి మాత్రము శ్రీనివాసుని మాయ 
తెలియవచ్చునా? స్వర్ణపాత్రను చూచిన దాసులవారు తమ కుమారునకు 
సంపద్వ్యా మోహము కలిగినదని భావించి, పట్టరాని కోపమున ఆ 
చెంబుతోనే ఆ ప్రభువు ముఖమండలమువై కొట్టినారు. ఈ సంఘటనను 
పరిశీలించిన దాని వెనుక నేదైవకార్యమో, లేక దాసులవారి దుఃఖ ప్రారబ్ధ 
ప్రక్షాళనో ద్లేశమో దాగియుండునో తెలియ నెవరికి సాధ్యము? 


14 శ్రీనివాస సంకీరనలు 


“ఒబ్బనలి నింతాడువను.... ఒబ్బనే తా బాధ్యబాధక నాహ 
నిర్చీత'యనెడి జగన్నాథ దాసార్యుల వచన ప్రకారము బాధ్యాది గతుడు, 
బాధకస్థితుడు, బాధ్యుడు, బాధకుడు అయిన శ్రీహరి సంకల్పము చేతనే 
సర్వము క్షణములో జరిగిపోయినది. దెబ్బ తినిన పు త్రవేషధారియగు 
శ్రీనివాసుడు అటనుండి వెడలినాడు. కొన్ని క్షణముల నంతరమక్కడికి . 
వచ్చిన నిజపుత్రునిగని దాసులవారు సంపద్విషయమును గురించి 
తెలుపుచు, “పుత్రా, సంపత్తు స్వామియందలి భక్తి ప్రపత్తులను 
అడుగంటింప జేయు మహావిపత్తు. వేగిరమా స్వర్హపాత్రమును శ్రీనివాసుని 
“హుండీ” (కోశము) యందు సమర్పింపుము. నేను కొట్టిన దెబ్బ 
బాధించుచున్నదా ?” అని అడిగినారు. 

తండ్రిగారి ఉపదేశ - సాంత్వనవచన ములకాళ్చర్యపడిన 
కుమారుడు, “నావద్ద యే స్వర్ణపాత్రయును లేదు. మీరు నన్నెప్పుడు 
కొట్టితిరి? _ నేనిటకు రానేలేదు!” అనినాడు. ఆ మాటలతో 
దాసులవారికి వాస్తవము గోచరించినది. ఆ స్వామియే పుత్రరూపమున 
వేంచేసీ తన చేత దెబ్బ తినినాడు! జరిగిన అపచారమునకు విలపించి, 
స్వామిని క్షమాభిక్ష వేడినారు. అపై కొంతకాలము స్వామిని సేవించి, 
పయనమే పండరీపురము చేరి పాండురంగని సేవయందు నిమగ్నులైనారు. 
తిరుమలై స్వామిని కొట్టిన యపరాధమునక్తు పరిహారము కావలెను గదా! 

పండరినాధుని సన్నిధియందు నిత్యము నర్హనము చేయుచు సేవించు 
దేవదాసి యొకతెయుండెను. ఒకనాడు రంగడు దాసులవారి రూపమున; 
తన హస్తమున విరాజిల్లుచున్న కంకణమును కొనిపోయి ఆ దేవదాసీ 
కొసంగినాడు. తనస్వామి సేవాస్త్తికి మెచ్చిన దాసులవారు దయతో తనకు 
దానినిచ్చుచున్నారని యామె పరిగ్రూంచినది. మరునాడు దేవాలయమున 

అర్చకుడు స్వామి కంకణముగానక భయముతో తద్వృత్తాంతమును 
అధికారులకు. తెలియజేసినాడు. దేవదాసి, యథాప్రకారము 


శ్రీనివాస సంకిర్తనలు క 


దేవాలయమున నృత్యము సలుపుటకు వచ్చినది. దాసులవారి రూపమున 
స్వామి యొసగిన కంకణము ధరించినది. అధికారులు గమనింవినారు. 
విచారణ ప్రారంభమైనది. భయపడిన వేశ్య దాసులవారు తనకాకంకణ 
మిచ్చినట్లు తెలియజేసినది. 


దాసులవారినధికారులు ప్రన్నించినారు. ప్రభువాడిన నాటకమని 
భావించిన దాసులు మౌనము వహించినారు. ఆ మౌనము 
నపరాధాంగీకారముగ నెంచి యధికారులు శిక్షా నిర్ణయము గావించినారు. 
విఠలమందిరమున స్తంభమునకు కట్టివైచి, కొట్టి బాధించినారు. 
దాసులవారనుభవించవలసిన దుఃఖ ప్రారబ్ధము ముగిసినది. తక్షణమే 
భక్త బంధువగు హరి జరిగిన దంతయును అధికారులకు సూచించి, 
దాసులవారిని బంధవిముక్తులజేయించినాడు. ఈ విషయమును దాసుల 
వారు : 

“ముయ్యక్కె ముయ్య తీరితో - జగ 

దయ్య ఎన్నయ్య కాయయ్య పంఢరిరాయ?”= 


అను కీర్తనలో వివరించినారు. ఇది దాసులవారికి, శ్రీహరికి మధ్య 
నడచిన ఒక రమణీయ మైన వ్యవహారము. 


“భగవంతుడు తిరుమలలో దాసులవారికి పుత్రరూపముతో 
స్వర్ణపాత్రవటున నీఠరందించినాడు. దాసులవారి రూపమున 
పంఢరీపురమున వేశ్యకు కంకణమొసగినాడు?” అను నీకథ *వరదేం ద్ర 
హరిదాస సాహిత్యమండలి*వారు ప్రచురించిన ““శ్రీ పురందరదాసరు?” 
అను పుస్తకమునందలి పాటల యాధారముతో వివరించబడినది. ఆ 
పుస్తకమున ప్రాతః స్మరణీయులగు గోరాబాళ్‌హనుమంతరాయలవారు, 
“రఘునాథ యతులు దాసులవారి వ్యక్తిత్వమును కన్నులారగాంచి, 
మురిసీ పాడిన పాటి” యను పీఠిక వ్రాయుచు : 


16 శ్రీనివాస సంకీరనలు 


“వెంకటేశన యాత్రగె దాసరు పోవాగ 
వెంకటేశనెంబ శిష్యన కూడికొండు?”” 
అనుపాటను ముద్రించినారు.... 


ఇట్లు తీర్ణయా త్రలు వేయుచు) ఆయాక్షేత్రగత మూర్తుల, తీర్రముల 
మహీమలను మనసార వర్షించుచు సాగిన దాసులవారు - ఒక ప్రదేశమున 
- (కమలాపురమని కొందరు, తిరుపతియని మరికొందరు అభిప్రాయ 
పడుచున్నారు.) భగవశ్రేరణమున కనుగుణముగ ఉత్తమ రీతిలో 
సమారాధనము చేయుట కుద్యమంచినారు. దాసులవారు చేయు 
సమారాధనమనిన వచ్చు భక్తులకు కొరతయా ? తండోప తండములుగ 
వచ్చిచేరినారు. వారందరకు తమకడ నున్న నేయి సరిపోదని దాసులవారు 
_ అనుకొనినారు. అందువలన వెంటనే అప్పణ్ణ యను శిష్యుని నేయి 
తెచ్చుటకంపినారు. కాలాతీతమగుచున్నది. అప్పణ్ణ యెంతకును తిరిగి 
రాలేదు. భోజన కాలము దాటి పోవుచున్నందున దాసులవా 
రాందోళన చెందుచున్నారు. భక్తుని ఆవేదన గ్రహించి, భగవంతుడు తానే 
అప్పణ్ణ రూపమున నేతికడవతో కదలివచ్చినాడు. దాసులవారి 
యారాటము తగ్గినది. అందరికినీ నేయి వడ్డించు కార్యమును అప్పణ్ఞ 
రూపముననున్న హరియే చేపట్టినాడు. ఘుమ ఘుమలాడు నేయి విస్తర్ణలో 
కాలువలై ప్రవహించినది! ఎంత వడ్డించినను తరుగుటలేదు! 


“శిరదింద పూర్ణను కరదింద పూర్ణను 
పరమగుణగణ పరిపూర్ణ? 
అని గురు జగన్నాథదాసులవారు 'కోలు” పాటలలో శ్రీహరి పరి 
పూర్ణత్వమును కొనియాడినారు. సర్వతో పూర్ణుడైన భగవంతుడే 
నేతికడవనందుకొని నిలవినప్పుడు అపూర్ణత యెక్కడిది? సమారాధన 
సక్రమముగ సంతోషముగ సమాప్తమయినది. “నేతితో చేతులు 


శ్రీనివాస సంకీర్తనలు " 17 


కడుగుకొని”, తృప్తులైన అతిథులు దాసులవారిని మనసార ప్రశంసించుచు 
తరలినారు. ఆనందముతో దాసులవారు, అంత చక్కని నేతిని తెచ్చిన 
అప్పణ్ణను ప్రశంసించదలచి చూడ, మాయారూపుడగు అప్పణ్ణ ఎప్పుడో 
మాయమైనాడు. .అంతలో, భోజనములు ముగించుకొని నేతి 
ఘుమఘుమలను మెచ్చుకొనుచు తిరిగి పోవుచున్నవారిని చూచుచు అప్పణ్ల 
ఉత్తకడవతో వచ్చి నిలచినాడు. “ఊరంతయు గాలించినను నేయి 
దొరుకలేదు. నేయిలేకనే భోజనము లెట్లు ముగిసినవి?” అని 
ప్రల్షించినాడు. 

దాసులవారు ఆశ్చర్యముతో, '““ఇటులనుచున్నావేమి? నీవే కదా 
నేతిని తెచ్చి వడ్డన సైతము చేసితివి?” అని ప్రశ్నించినారు. “నేనిప్పుడే 
తిరిగి వచ్చితిని. నేయి లభ్యము కాలేదు 1” అనినాడప్పణ్ణ ఆశ్చర్యముతో. 
దాసులవారు దిగ్ర్భాంతి చెందినారు. వారి కన్నులనుండి ఆనంద 
బాష్టములు రాలినవి. రో మాంచమయినది. కంఠము గాద్గదిత మైనది. 
ఆ భక్త బంధుని వాత్సల్యమును మనసార : 


“హూవ తరువర మనెగె హుల్లతరువ 
అవ్వలకుమీరమణ ఇవగిల్ల గరువ.... 
_... అండ జాధిప నమ్మ పురందరవిఠలను 
తొండరగె తొండనాగి సంచరిసుతిహను””* 


(శ్రీహరి తనకు భక్తితో పూలు సమర్పించినవారి ఇంటికి గడ్డి 
మోయగలడు యను భావముతో స్వామి కరుణను ప్రస్తుతించిన పాట) 
- అని కొనియాడినారు. ఈ వృత్తాంతమును దాసులవారొక పాటలో 
సంక్షిప్తముగ : 

“ఎందప్పీ కొంబె రంగయ్యన 


క. 


18 శ్రీనివాస సంకీర్తనలు 


అప్పణ్ఞ భాగవతన రూపవుతానాగి 
తుప్పద బిందిక్షైతంద సర్ప్చశయనన:* అని తెలిపినారు. 
తమ యానందమునకు ప్రతిరూపములైన పాటలేగాక, అనేక 

శ్రుతిసృతిపురాణ రహస్యములను వెలువరించు కీర్తనలను, సమాజో 
ద్భోధకములగు నీతిదాయకములైన కృతుల రచియించి లోకమునకు 
విశేషానందము కలుగజేసినారు. దాసులవారి కృతులు “ఏదో యొక తెగకు 
మాత్రమే సంబంధించినవి కాక, సర్వతో ముఖములై, సమాజోద్ధారణకు 
మార్గదర్శకములై భాస్మిల్లుచున్నవి. వారి సాహిత్యము విశ్వ సాహిత్యమైనది. 
వారి కీర్హనలు గురువులైన వ్యాసరాయల నుప్పాంగింపజేసినవి. వానిని 
అసామాన్యములుగా భావించి, ఉపనిషదర్ధ బోధకములను భావనతో 
వ్యాసపీఠమున?” నిడి గౌరవించినారు. ప్రతి దినము నడచు విద్వద్గోష్టి 
యందు స్వీయరవితములైన కృతులను గానము చేయుట, వానియందలి 
ఉపనిషదర్ధములను, పురాణ రహస్యములను వ్యాసరాయలవారు 
పన్యసించుచుండుట జరుగుచుండెడిది. 


ఒకనాడు వ్యాసరాయ మఠమున నుండు నొక సేవకుడు వ్యాస 
పీఠము వైనున్న దాసులవారి క్రీర్సనల ప్రతిని గాంచి, - కన్నడగీతములేమి, 
వ్యాసపీఠమున నుండుటేమి యని అల్బబుద్ధితో నాప్రతిని తీసి క్రింద 
పెట్టినాడు. ఆతడావలబోయి, తిరిగి వచ్చి చూడగా నా ప్రతి మరల వ్యాస 
పీఠముపై నుండినది! మరల నెవరో దానిని పీఠముపై నుంచిరని యెంచి, 
సేవకుడు దానిని క్రిందనుంచబోయినాడు. ఈ దృశ్యమును చూచి వ్యాస 
రాయలవారు “నాయనా, అవి సామాన్యమైన కీర్తనలు కావు. సాక్షాత్తుగ 
ఉపనిషత్తుల ప్రతిరూపములే?”యని వాస్తవము నాతని కెరింగించినారు. 
అప్పటినుండి దాసకృతులకు “పురందరోపనిషత్తు?*లను పేరు సుస్థిర 
మైనది. జ్ఞానవరేణ్యులగు వ్యాసరాయలవారు అను గ్రహించిన 'పురంద 


ఖవాస సంకీర్తనలు 19 


రోపనిషత్తు*?” అను బిరుదము పైకథకు ప్రామాణికమై యిప్పటికిని 
నిలవియున్నది. 
“నిమ్మ భాగ్య దొడ్డదో - నమ్మ భాగ్య దొడ్డదో......... 
ఖా నిమ్మ భాగ్య దొడెయ నమ్మ పురందరవిఠల?” 


యను పాట దాసులవారి వైరాగ్యమునకు ప్రతిరూపము. ఈ కీర్షన 
గురించి ప్రచారముననున్న కథాస్వరూప మీ క్రింది విధముగ నున్నది : 
విజయనగర సామఘ్రాజ్యాధిపతియగు కృష్ణదేవరాయల గురువులైన 
వ్యాసరాయలవారు పాఠ ప్రవచనములచేత రాజును సన్మార్ల్గమున నడ 
పించుచు, హరిసేవా తత్పరులై కాలము గడపుచున్నారు. వ్యాసరాయల:ారి 
సాన్నిధ్యము చేత, రాజు దక్షతతో రాజ్యము సుభిక్షమై, సుఖశాంతి 
నిలయమై యొప్పారుచున్నది - సకల సంపదల కాలవాలమై యలరారుచున్న 
విజయనగరమున, వ్యాసరాయలవారి శిష్యులైన పురందరదాసులవారు 
ప్రతినిత్యమును ప్రాతఃకాలమున యాయవారమునకు (బిక్షకు) 
పోవుచుండెడివారు. నగరమును పవిత్రము చేయుటకీ యాయవారము 
దాసులవారికొక నెపమైయుండినది. ఈ యాయవారము సలుపుచు వారు 
సమాజమునకవసరములైన యుపదేశములను, హరినామ మహాత్మ్యమును 
కృతులరూపమున గానము చేయుచుండెడివారు. 


“రాగి తందీరా భిక్షకె రాగితందీరా 
యోగ్యరాగి భోగ్యరాగి భాగ్యవంతరాగి నీవు.... 
గురువిన పాద పద్మవ స్మరిసువరాగి 
పరమ పుణ్యవను మాడువ రాగి 
పురందరవిఠలన సేవిప రాగి? 
దాసులవారు యాయవారమున కేగినప్పుడొక సాధ్వి రాగిధాన్యమును 
(రాగులు లేక సైదలు) భిక్ష వేసేనది. ఆ 'రాగి? శబ్బములోని విశిష్టత 


20 శ్రీనివాస సంకీరనలు 


నాధారముగ గైకొని ఉత్తమమైన ఉపదేశము నందించుచు పై కీర్తనను 
పాడియున్నారు. 


దాసులవారివై గౌరవము, అభిమానముగల కృష్ణదేవరాయ 
లొకనాడు వ్యాసరాయగురువులతో దాసులవారి విషయము ప్రస్తావించి, 
“స్వామీ, మీ యభిమాన శిష్యులైన పురందరదాసులవారు భిక్షకేగి 
కష్టప్రడుటెందులకు? ఇది నాకు బాధ కలిగించుచున్నది. వారికి కావలసిన 
దంతయు నేనేర్పాటు చేయించగలను” అని విజ్ఞాపనము చేసికొనినాడు. 
అందులకు వ్యాసరాయలవారు ముసిముసిగ నవ్వి, “రాజా, దాసులవారు 
భిక్షకేగుట కేవలము. ఉదరనిమిత్తము కాదని మా యభిప్రాయము. 
మీరువారికి సకల సౌకర్యములు కలుగజేయుదుమన్న సంతోషమే! కానీ, 
దాసులవారు సకల సంపదలను త్యజించి వచ్చిన వైరాగ్యనిధి! మీ 
ధనమపేక్షించి నిత్య కర్మయగు యాయవారమును మానరు. కావలెనన్న 
ప్రయత్నించి చూడుడు” అనినారు. 


__ గురువునాజ్ఞతో కృష్ణదేవరాయలు ్రత్యక్షముగ ధనమిచ్చిన 
దాసులవారు స్వీకరించరని యెంచి, యాయవారమునకు వచ్చినప్పుడు 
వారికి తెలియకుండ జోలెయందు విలువైన రత్నములను భిక్షగా 
సమర్చింపజేసినాడు. మరుదినము దాసులవారు యథా ప్రకారము 
నారాయణనామ సంక్తీర్హనతో సంసారమున సుప్తులైన జీవులకు హెచ్చరికలు 
జేయుచు భిక్షకు బయలుదేరినారు. మరల రాజు, వారిజోలెలో రత్నాలు 
పోయించినాడు. ఇదేవిధమున వారము దినములు గడచినవి. దాసులవారు 
మాత్రము యాయవారము మానలేదు! కృష్ణదేవరాయలు సంశయాళశ్చర్య 
ఖేదములు కలిగినవి. 


ఒకనాడు వ్యాసరాయలవారు, దాసులవారు ఉండగా రాయలు 
ఈ విషయమును బయట పెట్టినాడు. అందుకు దాసులవారు, “మా 
జోలెయందెవరేమి సమర్పించుదురని మేమెన్నడును చూడలేదు. భక్తుల 


శ్రినివాస సంకీర్తనలు 21 


చేత భగవంతుడు అభిమానముతో ఇప్పంచినట్లు భావించి గృహిణికి 
అందించునంతవరకే మా కార్యము. మీరు సమర్పించిన రత్నములు 
సరస్వతి తీసీియుంచినదేమో విచారించెదము”” అని ప్రత్యుత్తరమొస గి, 
సాధ్వీమణియగు సరస్వతీ బాయి నీ విషయమడిగినారు. ఆమె యా 
రత్నములన్నింటిని తులసిబ్బందావనమున కలంకరించియున్నది! 
భర్తకీవిషయమెరిగించినది. లోభియగు భర్తను సన్మార్లగామిగ జేసిన 
సాధ్వికదా, యామె! విషయము తెలిసి కృష్ణదేవరాయలాదంపతుల 
వ్యవహారమునకు _ముర్ధులైనారు. వారి వైరాగ్యము నెంతేని 
కొనియాడినారు. వ్యాసరాయల యానందమునకు మేరయుండునా! 
ఈ సంఘటనకు పుష్టి కలి గించుటకాయనునట్లు వ్యాసరాయలవారు- 


“దాసరందరి పురందరదాసరయ్య 
(దాసులనిన పురందరదాసులయ్య) 
పూతాత్మపురందర దాసరివరయ్య”” 


అను కృతిని రవియించి గానము చేసేనారు. గరువులు శిష్యులను 
పొగడుట కొత్తకాదు. వ్యాసరాయలవారు తమ శిష్యులగు పురందర 
దాసులను పొగిడినట్లే వ్యాసరాయలవారిని వారి విద్యాగురువులగు శ్రీ 
శ్రీపాదరాయలు (సాక్షాత్తు ధ్రువాంశ సంభూతులు) రెండు కీర్తనలు 
-రచించిపొగడినారు. దాసులవారి జీవితములో జరిగిన వ సంఘటనమున 
మధురతయు, లోకమునకు నీతియు వెళ్లివిరియుచున్నవి. 


' ఇంక దాసులవారి సహచరులు, మిత్రులు అని చెప్పదగిన వ్యక్తి 
కనకదాసులవారు. వీరు సైతము తొలత దాసులవారివలె అధికా 
వైశ్యర్యములతో తులతూగి భగవదనుగ్రహమున + వైరాగ్యమంది 
“కా గ్‌నెలెయా దిోకేశవ” యను నంకిత నామమంది, అనేకపద పద్యములు 
రచించినారు. వీరికి “బొడదా దొకేశవి, “ఆదికేశవ”, “కనకి యను ముద్రలు 


22 శ్రీనివాస సంకీర్తనలు 


కూడ నున్నవి. ఇదే. విధముగ దాసులవారికి శ్రీవాదిరాజులు, 
వైకుంఠదాసుల-తో అత్యంత మైత్రియుండినది. మొత్తము మీద 
దాసులవారి బలగము అపురూపమైనది. ఇట్టి మహితాత్ముల పదధూళిచే 
పునీతమైన విజయనగరము భూలోక స్వర్గమే! అందుకే శ్రీ గురు 
జగన్నాథదాసాఠ్యులు (కోసిగి స్వామిరాయాచార్యులు) వ్యాస 
రాయలవారి చరిత్రను వర్ణించుచు హంపి స్వర్గమునకన్న మిన్నయైన 
దనినారు. 
“నారదరెతా దాసపురందర 
సూరి తనయనెకనక తా జం -_ 
. భారియె వైకుంఠదాసరు వ్యాస ప్రవ్లోద 
ఈరు ఎరడు జనరు సర్వద 
మారనయ్యన ప్రేమపాత్రరు 
సేరి ఇరువదరింద పంపా నాకకిన్నధిక 
_-అని కొనియాడినారు. 


నారదులు బ్రహ్మమానస పుత్రులు. భాగవతాది పురాణములలో 
వీరి గురించి కావలసినన్ని యుదంతములున్నవి. ముల్గోకములందు 
సంచరించుచు, దుష్టశిక్షణ శిష్టరక్షణ కార్య క్రమములలో తమ సేవను ఆ 
హరిప్రీరణచేత నందించి, కార్యములసాధించి లోకకల్యాణమున్దై నిరం 
తరము పాటుపడు మహితాత్ములు నారదులు. ఆనవరతము “మహతితో 
భగవంతుని ఆమల గుణగణములను గంగాప్రవాహమువలె గానము 
చేయుచు లోకముల పావనము చేయు పూతాత్ములు. వీరి భగవన్నామ 
'సంక్తీర్సనమునకు విరామము లేదు. ఇట్టి మహనీయులు పురందరదాసులై 
యవతరించినమీదట దాససాహిత్య సంపత్తి యొక్క పరిణామ మెట్టిదో 
విజ్ఞులూహీంచుకొనవచ్చును.. 


శ్రీనివాస సంకీర్తనలు 23 


దాసులవారు తమ జీవనకాలమున నాలుగు లక్షల ఇరువది యైదు 
వేల కృతులు రచించినట్టు తెలియుచున్నది. స్వతః దాసులవారు 
“వాసుదేవన కథామృతసార” యను కీర్సనలో తాము రచించిన కృతులను, 
వాటి స్వరూపములను, సంఖ్యను స్పష్టము చేసినారు. కృతుల 


విభాగస్వరూపమీ క్రింది విధముగ నున్నది. 
పుణ్యతీర్ధ మహిమా ప్రతిపాదకములు వ... 1,25,000 
మధ్యాచార్యాది గురుపరంపరా మహిమా ; 25,000 
ప్రతిపాదకములు 
సుళాదులు ; 64,000 
బలువృత్త నామములు స 36,000 
శ్వేతద్వీప, అనంతాసన, బ్రహ్మలోక, దిక్పాలక : 60,000 
మహిమా పదములు 
'హరి మహిమా ప్రతిపాదకములు న 40,000 
అహ్నిక, ఏకాదశి, జన్మాష్టమి, గండకీశిలా : 75,000 
మహిమా ప్రతిపాదకములు 


మొత్తము. 4,25,000 


(వరదేం ద్రసాహిత్యమండలివారు ప్రకటించిన కృతుల వివరము ననుసరించి) 
వై విషయమును ధృవీకరించుచు వీరి శిష్యులగు విజయ 
దాసులవారు స్వయముగ : 
“జగదపావన్నద గోసుగవాగి సురముని.... 
దాసర పోరెదంతె పొరెవ విజయ విఠల?” 


24 శ్రీనివాస సంకీర్తనలు 


అం 


అను సుళాదిలో పురందరదాసులవారు నాలుగు లక్షలాయిరవై 
ఐదు వేల కృతులను రచించిరని స్పష్టము చేసినారు. వీరే : 


“అడిగళిగొందివె నా పురందరగురువే 

ఎరడెరడు లక్షదిప్పెళ్తైదు సావిర 

వరనామావళి హరిగె అర్చిసిదె? 

అని వ్రాయుచు తమ పై వాక్యమును 'సమర్థించుకొనినారు. 
ఇంతేగాక “లక్ష్మీపతి విఠల” యను వారు పురందరదాసస్తో త్రాత్మకమగు 
సుళాది రచించుచు - అందు త్రిపుటతాళమున : 

“ధరెయొళు గురుగళు నరహరి మహిమెయ 

చరణగళలర్చిసిద పరమభాగ్యవంత?” 

అని వ్రాయుచు పురందరదాసులవారు ““సాపాదిరెరడు లక్షవను?” 
- అనిన నొకపాదమునుండి - (25 వేలు) సహితమగు రెండు, రెండు 
లక్షల (4 లక్షలు) కృతులను రచించినారని, విజయదాసులవారు 
“త్రిపాద పూర్తిగెస” అనగా - 75 వేల పాటలను (25%3) 
రచించిరనియు స్పష్టము చేసినారు. 

వ్యాసరాయలవారు కాలనా మక పరమాత్ముని ఆజ్ఞమేరకు క్రీ.శ. 
1539 వ సంవత్సరము (హేవిళంబి నామ సంవత్సర ఫాల్గుణ బహుళ 
చవితి) ఎల్లరూ చూచుచుండ "హంపీ యందలి “'నవబ్బందావన 
గడ్డ'”యను ప్రసిద్ధక్షేత్రమున లయచింతనాపూర్వకముగ దేవతలు సుమవృ 
ప్రీకురియించుచుండ వైకుంఠయా త్ర గావించినారు. ఈ రమణీయ దృ 
శ్యమును కన్నులగాంచిన పురందరదాసులవారు : 

“చిత్రెసిద వ్యాసరాయ చిత్త జనయ్యన బళిగె 


క. 


శ్రీనివాస సంకీర్తనలు " 25 


యం 


అరవిందనయ్య పురందర విఠలను 
సిరి సహితది బందు కరపీడి దెత్తిద్దు కండె”? 


- అని వర్ణించినారు. 


గురువులు వైకుంఠయాత్ర చేసిన కొంతకాలము తదుపరి 
పురందరదాసులవారు రానున్న విజయనగర సామ్రాజ్యపతనము 
నూహించి, సుమారు తమ 84 వ ఏట రక్తాక్షినామ సంవత్సర పుష్యమాస, 
అమావాస్యనాడు ఇహలోక యాత్ర ముగించి స్వస్థానమునకు 
పయనమైనారు. ఈ విషయమును దాసులవారి పుత్రులలో నొక్షరైన 
గురుమధ్వపతి విఠలదాసులవారు : 

““తెరళిదరు హరిపురకిందు పురందరదాసరాయరుదీనబంధు 


వర వేదతుల్య పదగళ సంఖ్యయ మాడి గురుమధ్వ పతి విఠలన 
స్మరిసుతలి?? 
అను కృతిలో చిత్రీకరించినారు. నేటికిని హంపి సమీపమందలి 
తుంగభద్రా నదీతీరమున దాసులవారి జ్ఞాపకార్థముగా - నొక 
వముంటపమున్నది. ఇది ''పురందరదాస మంటప”*మని పిలువ 
బడుచున్నది. దాసులవారు తమ నిత్యాహ్నీక కార్య క్రమములనీ మంటప 
మందే చేయుచుండెడివారని ప్రతీతి. తుంగభద్రానది కూడా పవిత్రత 
నందగోరికాబోలు నీ మంటపమునంటి ప్రవహించుచున్నది. 


ేరోగోగోలరల 


26 శ్రీనివాస సంకీర్తనలు 


పురందరదాసులవారి కాలము 

కర్ణాటకసం గీతపీతామహులని ప్రసిద్ధులై, భక్తీ, జ్ఞాన, వైరాగ్యముల 
మూర్తిమత్స్వరూపులైన శ్రీ పురందరదాసులవారి కాల నిర్ణయము 
గావింట సులభము గాకపోయినను, మహనీయుల యభిప్రాయము 
లందు సామరస్యము కనంబడుచున్నందున - సాధ్యమే యనిపించు 
చున్నది. పురందరదాసులవారి కుమారుడగు మధ్వపతివిఠలదాసులు, 
మరియు నదేపరంపరలో వచ్చిన విజయదాసులు, దాసులవారి చరిత్రను 
వర్షించుచు, వారి నిర్యాణ కాలమును సూచించి యున్నారు. మరియు 
“పురందరదాసర మవాత్మ్య:” మనెడు సంస్మృత గ్రంథమున కూడా పై 
విషయము పేర్కొనబడినది. 


“అఖిల కర్ణాటక శ్రీ పురందరదాసుల 400 సంపు ఉత్సవ 
మండలి, ధార్వాడ్‌”వారు పై సంస్కృత గ్రంథమును గురించి తమ 
“సంక్షీర్ణసం గ్రహ?” మనెడు నారవ సంపుటిలో పేర్కొ నియున్నారు. ఈ 
సంస్కృత ఖండ కావ్యమున శ 

“పార్ధశూన్య శతి హరియుతే శాకేహ్య భూదయమ్‌ | 

భిదావసు శ్రుతి హరియుతే వైకుంఠమాపః ॥17= 

-యనెడు శ్లోకమున దాసులవారి జననకాలమును, వైకుంఠ 
యాత్రాకాలమును కవి మార్మికముగ సూచించినాడు. 


ఈ శ్లోకమున ప్రథమపాదమునందు ప్రయుక్తములైన *'పార్ధ, 
శూన్య, శ్రుతి, హరి"”*'యనెడు పదములు దాసులవారి జననకాలమును, 
రెండవ పాదమందలి “భిదా, వసు, శ్రుతి, హరి?” యను శబ్దములు వారి 
వైకుంఠ యాత్రా కాలమును సూచించుచున్నవి. ఇందు 'పార్ధ శబ్దము 


శ్రీనివాస సంకీర్తనలు 27 


అర్జున, కర్టుల నిరువురను సూచించును గనుక “2”"యను సంఖ్యను, 
“శూన్య” ళబ్దముచే “0”ను, “శ్రుతి” శబ్దము. నాలుగు వేదము లను 
సూచించుచున్నది గనుక “4? ను, “ఏకో - నారాయణో 
హరిణ*యనియున్నందున “హరి” శబ్దమువే 1*ని గ్రహియించి యీ 
సంఖ్యలన్నింటిని క్రమముగ జోడించిన '12041%"యగును. “అంకానాం 
వామతో గతిః*యను నియమముననుసరించి - 2041, శాలివాహన 
శక సంవత్సరము “1402 గా నేర్చడుచున్నది. ఈ 1402 శ్రీస్త శకమున 
ఈ480* యగును. ఇదేవిధముగ రెండవ పాదము నందలి “భిదా” యనెడు 
శబ్దము పంచభేదములను సూచించును గాన ““5** ను, “వసు” శబ్దము 
“అష్టవసువు”లకు వాచకముగాన “8” ని, “శ్రుతి శబ్బముచే “4*ను, 
“హరి” శబ్దముచే “1 "ని స్వీకరించి, వై నియమానుసారము సరిచూచిన 
1485” వ శాలివాహన శక సంవత్సర మేర్చడుచున్నది. ఈ 1485 
శాలివాహన శక సంవత్సరము క్రీ.శ. 1564 వ సంవత్సరమగుచున్నది. 
దీనివలన దాసులవారి జననకాలము శ్రీ.శ. 1480 అనియు, 
వైకుంఠయాత్రా సమయము క్రీ.శ. 1564 అనియు తేటతెల్లమగుచున్నది. 


విజయదాసులవారు ““జగదపావన్నదగోసుగవాగి సురముని?* 
యనెడు సుళాది యందు “రక్తాక్షి వత్సరద అర్కవార ఇందుక్షయ యుక్త 
ఫుష్యమాసది?? - యనుచు శ్రీ పురందరదాసులవారు, రక్తాక్షివత్సరము, 
పుష్యమాస అమావాస్య, ఆదివారమునాడు పరమ పదించిరని స్పష్టము 
చేసినారు. కానీ యిందలి రక్తాక్షి సంవత్సరమే శతమానమునకు 
సంబంధించినదో తెలియుటలేదు. గణిత శా స్హ్రరీత్యా నీ రక్తాక్షి 
సంవత్సరమును, పై సంస్కృత కావ్యమున పేర్కొనబడిన దాసుల 
వైకుంఠయాత్రా కాలమును దృష్టియందుంచుకొని గమనించిన 
శాలివాహన ళకవర్షము 1486 అగును. అనగా, శ్రీశ. 1565 వ 


28 శ్రీనివాస సంకీర్తనలు 


సంవత్సరమగును. డాక్టర్‌ హెచ్‌. కె. వేదవ్యాసాచార్యాది విమర్శకులును 
దాసులవారి కాలమును క్రీ.శ. 1480 - 1564 అనియే నిర్ణయించినారు. 


దాసులవారి గురువులగు వ్యాసరాయలవారి కాలమును విమర్శకు 
లిదివరకే క్రీ.శ. 1447 - 1539 అని తీర్మానించినారు. ఇదియును గాక 
విజయనగరసామ్రాజ్యమును పాలించిన కృష్ణదేవ రాయలు శ్రీ.శ. 1509 
లో పట్టాభిషిక్తుడైనాడు. ఈతనికి క్రీ.శ. 1521 లో కుహయోగము 
సంభవించగా, గురువులైన వ్యాసరాయలాదోషమును నివారించి, తాము 
పట్టాభిషిక్తులై రాజ్యపాలన మొనర్చినట్లు ఆధారము లున్నవి. ఆ రమణీయ 
దృశ్యమును శ్రీ పురందరదాసులవారు “వ్యాసరాయర చరణకమల 
దర్శన'*'యను సుళాదియందు వ్యక్తీకరించియున్నారు. అంతేగాక దాసుల 
వారు వ్యాసరాయలవారి వైకుంఠయా త్రను గానము చేసియున్నారు. ఈ 
కారణములచే దాసులవారు వ్యాసరాయలవారి యనంతరము కూడ 
జీవించియున్నారని ధృవీకరించ బడుచున్నది. వై పెచ్చు దాసులవారి 
కృతులలో విజయనగర సామ్రాజ్య పతనకాల మందలి మహమ్మదీయ 
దురాక్రమణచర్యలు (క్రీ.శ. 1565) వ్యక్థమగుచున్నవి. ఉదాహరణము 
నకు : “ఖళర నోటవే హావల్లవె” యను సుళాది అనాటీ మహమ్మదీయుల 
దురాక్రమణను, వారి దుండగములను, హింసా ప్రవృత్తిని, 
మతోన్మాదమును సూచించుచున్నది. ఇందు దాసులవారు ““పాషండర 
కూడె కాళగి” యనెడు శబ్దములను ప్రయోగించి విజయనగర 
సాఘ్రాజ్యాధిపతులకు, మహమ్మదీయులకు మధ్య తలెత్తిన యుద్దా 
రంభమును స్పష్టముగ సూచించియున్నారు. భారతీయ సంస్కృతీ 
ధర్మములవై మహమ్మదీయులు జరిపిన దాడులను తెలుపుచు, ఆ చర్యలు 
తాత్కాలికములనియు, శ్రీ పురందరవితలుడు మరల అధర్మ నిర్మూలన 
మొనర్చి, ధర్మమునున్నతస్థితియందు నిలు వబెట్టగలడనియు చాటినారు. 
కావున దాసులవారు శత్రువల దురా క్రమణను కన్నులార గాంచి, యిక 


నివాస సంకీర్తనలు 29 


నివసీంపదగదని తలంచి వైకుంఠయాత్ర చేసి యుందురేమో! పై 
'కారణముల వలన దాసులవారి కాలము క్రీ.శ. 1480 - 1565 గా 
నిర్ణయించవచ్చును. 


' పురందరదాసులవారి సంతానము 


పురందరదాసులకు వైరాగ్యము కలుగుటకు పూర్వమే సంతాన 
ముండెనునది జగద్విదితము. విజయదాసాదులు కూడ దీనినే 
తెలిపినారు. అయన వాసులవారి కెందరు సంతానము? వారి షేర్లేవి?. 
అనునది యాలోచించవలసిన విషయము. 


విజయదాసులవారి కథనము '్రకారము వారికి నలుగురు 
కువూరులని తెలియుచున్నది. కవులాపురవమున లభించిన 
తామ్రశాసనము ప్రకారము (ఫు. 400 వ. ఉ.మ. ధార్వాడ్‌వారి ప్రచురణ 
ఆధారముగ) దాసులవారికి ముగ్గురే కుమారులని తెలియుచున్నది. 
విజయదాసులవారు తమ కీర్తనలో దాసులవారి కుమారుల పేర్లను, 
“వరద, గురు అభినవ, గురుమధ్వపతి”” యని తెలిపినారు. తామ్ర 
శాసనమున మువ్వురిషేర్గు వరుసగా, “లక్ష్మణదాసు”, హైబజ్జ 
(హేబణ్ణ)”, మధ్వపతి” దాసులనియున్నది. విజయదాసాది దాసపరంపర 
ప్రకారము దాసులవారికి కుమారులు నలుగురా? తామశాసనము 
ప్రకారము ముగ్గురా ? దాస్తులవారి పుత్రుల నిజనామధేయములెవ్వి? 
అను సంశయములు ఉత్పన్నమగుచున్నవి. ద్లీర్రముగ, సక్రమముగ 
నాలోచించిన సరియగు సమాధానములు లభింపవచ్చును. విజయ 
దాసులవారు : “నరసీంహ వైకుంఠ...........చరణవనంబిదెనో*” యను. 
తమ సుళాదిలో, “దాసరు తమ్మ సుతరొడనె విరచిసిదరు, పురందర, 
వరద, గురు, అభినవ గురుమధ్వపతియంబాంకితదింద”.. అని 
దాసులవారి కుమార్ల పేర్లను తెలిపియున్నారు. కానీ యవి వ్యవవార 


30+ " శ్రీనివాస సంకీర్తనలు 


నామములు కాక, *“అంకితదింద విరచిసిదరు*” అను పదమును బట్టి 
“అంకితనామము”లని తెలియుచున్నది. 


దాసులవారు సంసారము త్యజించి వైరాగ్యభాగ్యమున 
సమాజోద్ధరణ కొరకు లోకమున నడుగిడుటకు పూర్వమే 
“అచలానంద?” మున్నగు నంకిత నామములవే భూషితులైన యెందరో 
“ఆర్యులు” తమ కృతులచే లోకమునుద్ధరించుచుండిరి. దాసులవారు 
వ్యాసరాయలవారిచే 'పురందరవిఠల'యను నంకిత నామమునొంది, తమ 
కుమారులకు, - “వరదపురందరవిఠల, గురుపురందరవిఠల, అభినవ 
పురందరవిఠల, గురుమధ్వపతి విఠల” యను నంకిత నామములనొసంగి, 
అద్యుల వలె శ్రుతి సృృతి పురాణరహస్యములను సులభమైన కన్నడ్డోెలిలో 
రవించి లోకమున కందజేసిరి. కనుక విజయదాసులవారు తెలిపిన 
వరద, గురు, అభినవ, గురుమధ్వపతి యను దాసకుమారుల షేర్లు అంకిత 
నామములేగానీ, నిజనామములు కావని నిస్సంశయముగ చెప్పవచ్చును. 
ఇప్పటికిని మన దాసపరంపరలో దాసులకు అసలు పేర్లు వ్యవహారమున 
నుండక అంకిత నామములే ఉత్తరో త్రా వ్యవహారనామములగుచున్నవి. 
ఇవి స్రత్యక్ష సిద్ధము. 

18 వ శతాబ్దిలో జన్మించి, 19 వ శతాబ్బపుటారంభమున 
పరమపదించిన కోసిగి స్వామిరాయాచార్యులవారు, అట్టాజీ వెంకట 
రాయల్తవారు, వకీలుస్వామరావు కేలూరుగారు - వీరి వ్యవహార 
నామములు మరుగునపడి, అంకితనామములు వరుసగా, గురుజగన్నాథ 
విఠల, జయేశవిఠల, వరదేశవిఠల యనునవే ప్రస్తుతము స్టిరముగనున్నవి. 
కావున విజయ దాసులవారికి కూడ పురందర దాసులవారి కుమారుల 
నిజమైన పేర్లు తెలియకపోయి వుండవచ్చును. కర్ణపరంపరగ వచ్చిన 
పాటలలోని చివరనుండు ““ముద్ర”” లనుబట్టి చెప్పియుందురేమో! 


శ్రీనివాససంకీర్తనలు 31 


దాసులవారి ముగ్గురు కుమారులకు వృత్తిదానములు చేయుచు 
వ్యాసరామలవారు వ్రాయించియిచ్చిన తా మ్రశాసనమున - 

ధీమాన్‌ లక్ష్మణ దాసాఖ్యః శ్రీ పురందర దాసజః 

వసిష్ట గా త్రజో వృత్తి ద్వయ మత్రై హీ యాజుషః 

- వసీష్థాన్వయ సంభూతః శ్రీ పురందర దాసజః 

ద్విజో హేబణ దాసాఖ్యో యాజుషో త్రద్వివృత్తికః 

వసిష్టగో త్రసంభూతః శ్రీ పురందర దాసజః 

ధీమాన్‌ మధ్వప దాసాఖ్యో యాజ షో త్రద్వివృత్తికః 


అనియున్నది. వసిష్ట గోతోద్భవులగు శ్రీపురందరదాసుల కుమారులైన 
లక్మణదాస, హేబణదాస, మధ్వపదాసలు వృత్తిదానముల పోంది 
యున్నారని పై శ్లోకముల భావము. 


“సంకీర్ణ సంగ్రహా*ఖ్య గ్రంథ ప్రచురణకారులు చెప్పినట్లు 
(ఆకావు. 400 వ.ఉ.మ్మ ధార్వాడ్‌) యీ మూడుపష్తేర్లును దాసులవారి 
కుమారుల వ్యవహారనామములనుటలో నెట్టిసందేహమును లేదు. ఐనను 
శాసనములో వ్యవహారనామములే యుండగలవని చెప్పలేము. ఏలయన 
నదే శాసనములో తండ్రిగారి నామమునుల్లేఖించినపుడు ప్రసిద్ధమైన 
అంకితనామమునే తీసుకొనినారు. శాసనములలో వ్యవహార నామమే 
యుండవలెనన్న నియమమే యున్నచో, “శ్రీనివిస నాయకుని - 
కుమాూరులైన** యని లిఖించబడియుండవలసినది. కానీ అట్లు 
జరుగలేదు. 


దీనివలన శాసనము లిఖించు సమయమున వోనామము జన 
సామాన్యమున ప్రచారమున నుండునో దానినే గ్రహించు సంప్రదాయ 
ముండినదని తెలియుచున్నది. ఈ తాషమ్ర శాసనము లిఖించు 
సవుయవలన దాసులు సుషప్రసిద్ధులై ప్రజాబాహుళ్యవఎున 


32 శ్రీనివాస సంకీర్తనలు 


పురందరదాసులను పేరనే పలువబడుచుండిర. వారి పూర్వ నామధేయము 
జనులకు దూరమై యుండినది. అందువలన నప్పటీవారి ప్రసిద్ధ నామమే 
శాసనమున లిఖించబడినది. దాసులవారి కుమారులప్పటికి చిన్నవారై 
యున్నందున వారి వ్యవహార నామములే యుళ్లేఖించబడినవి. విజయ 
దాసులవారు - దాసుల వారికి నలుగురు కుమారులనినారు. శాసనమున 
ముగ్గురి షేర్లేయున్నవను సందేహమునకు సమాధానమిదియే: 


శాసనము వ్రాయు సమయమునకు దాసులవారికి ఒక పుత్రుని 
వియోగము కలిగియుండవచ్చును. ఈ విషయమును శ్రీ. పు. 400 'సం॥ 
ఉ.మం. ధార్వాఢ్‌ వారు తమ సంకీర్ణ సంగ్రహమున తులనాత్మకముగ 
పరిష్కరించియున్నారు. 

“గిలియు పంజర దొళిల్ల శ్రీరామరామ 

పురందర విఠల నంతరంగ దొళిహ గిళియు.....?? 


అను కీర్షన దాసులవారి హృదయాంతరాళమునుండి యుప్పొంగిన 
నొకకరుణారుురి. ఈ కీర్షన యెవరో యొక అప్తుని వియోగ సందర్భమున 
దాసులవారిచే రచింపబడిన దనుటలో సందేహము లేదు. ఇందు *““ఆ 
చిలుకను (ఆ గిళియన్ను) తాము ప్రీతితో పెంచినట్లు దాసులవారు 
చెప్పీనందు వలన ప్రాయశః నలుగురు కుమారులలో నొకరి వియోగము 
సంభవించి యుండవచ్చును. ప్రధానముగ గ్రహించవలసిన దేమన - 
దాసులూరు పుత్రవ్యామోహమున కంటతడి బెట్టిరని భావించుట 
సమంజసము కాదు. సమస్తాభిమానములను త్యజించిన పూతాత్ములీ 
పాటలో నుపయోగించిన శబ్దములను, వాని నిగూఢ గంభీరార్థములను 
నొక్కమారాలోచించి చూచిన దాసులవారి పరితాపమునకు నిజమైన 
కారణము కాన్పించగలదు. పరమాత్మ సంబంధమైన జ్ఞానము 
నలవరచుకొని సన్మార్గమున తాను నడచి, యితరుల నడపీంచగల యొక 


శ్రీనివాస సంకీర్తనలు 33 


సుజీవి సాంగత్యము తనకు - ఈ సమాజమునకు దూరమైనది కదా, 
యను విచారమే దాని మర్మము.” తమ నడవడిచే లోకమును పావనము 
చేసిన దాసులవారిని అన్యథా భావించుట అయుక్తము. 


ఈ విధముగ నాలోచించిన, విజయదాసులవారి కీర్తన ప్రకారము 
పురందరదాసులకు నలుగురు కుమారులుండిరనునది నిజమని తేల 
గలదు. ఆ నలుగురును తం డ్రి చూపిన మార్గమున నడచి, వారిచే నంకిత 
నామముల్గగైకొని మాతాపితల సేవలో పావనులై కాల; ఎ గడపీనారు. 
కాలాంతరమున కాల నామకుడైన పరమాత్ముని య బ్భా స్రకారముగ 
దాసులవారికి పుత్రవియోగము కలిగినది. తం :పబ వ్యాసరాయలు 
మిగిలిన మువ్వురికి వృత్తిదానమొసగింయుందురు. ఆ సమయమున 
తామ్రశాసనము లిఖించబడినది. అప్పటి, వారి ప్రసిద్ధ నామము 
లందుపయో గింపబడినవి. కావున విజయదాసులవారి కథనము నకును 
తా మ్రశాసనమునకును నెట్టి వి ప్రతిపత్తియును లేదు. 


83. ఆఅప్పుణ్తాచార్య. 


శర రేరో రోగ్‌ 


34 శ్రీనివాస సంకీరనలు 


విజయదాసులచేరచించబడిన 
శ్రీ పురందరదాసుల స్తోత్రము 


రాగం: హిందూస్ట్రానీకాఫీ తాళం: ఛాపు 
గురు పురందరదాసరే నిమ్మ 
చరణకమలవ నంబిదె , ప ॥ 
గరువ రహితన మాడి ఎన్నను : 
పోరెవ భారవు నిమ్మదే అప. ॥ 


ఒందు అరియద మందమతి నా- 
నెందు నిమ్మను పోందిదె 

ఇందిరేశన పాద తోరెలొ 

తందె మాడెలొ సత్కృపె 1111 


మారజనకన సన్నిధానది 

సారగానవ మాడువ 

నారదరె ఈ రూపదిందలి 

చారు దర్శన తోరిదె- . 121 


పురందరాలయ ఫఘట్టదొళు నీ 

నిరుతధనవను ఘళిసలు 

పరమ పుర్తుషను విప్రనందది 

కరవ నీడి యాచిసే- 13 ॥ 


పరమనిర్లుణ మనవ నరితు 

సర్వ సూరెయ గొలిసిదె 

అరితుమనదలి జరెదు భవగళ 

తరుణి సహ హొర ఘోరటయో - 14 ॥ 


శ్రీనివాస సంకీర్షనలు 35 


అజభవా దిగళరసనాద 

విజయవిఠలన ధ్యానిప 

నిజసుజ్ఞానవ కొడిసబేకెందు 

భజిపెనో కేళ్‌ గురువర- 15 ॥ 
భావము: 

ఈ పాటలో విజయదాసులవారు తమగురువులై 5 పురందర 
దాసులవారిని ఈ విధముగాక్షీర్తించుచున్నారు - “పురం . గురువర్యా! 
మీ చరణకమలములను నమ్మియున్నాను. నాగర్వవ .ను హరించి, 
నన్నుకాపాడు భారము మీదే. మందనుతినై. నాకు ఇందిరేశుని 
పాదపద్మములను చూపించుము, తండ్రీ మహావిష్ణువు సన్నిధానమున 
గానమొనర్చు నారదమహర్షి ! ఈ రూపమున నవతరించి దర్శన 
మొసంగితివి. నీవు పురందరగడమున నిరంతర ధనార్దనలో నుండగా 
ఆ శ్రీహరి తన చేయిజాపి నిన్నుయాచించినాడు. సత్యము నెరిగి, 
సర్వమ్లును దానముజేసి, సంసారసుఖములను తిరస్కరించి ధర్మపత్నితో 
బయలు వెడలితివి. గురువర్యా, బ్రహ్మశ్చ్వరాదులకు ప్రభువైన విజయ 
విఠలుని ధ్యానించు జ్ఞానము ప్రసాదించవలెనని భజియించెదను.. 


గురువులైన శ్రీవ్యాసరాయలచే రచించ బడినది 


రాగం: కాంబోది తాళం: అట 
దాసరిందరె పురందరదాసరయ్య ॥ప॥ 
వాసుదేవ కృష్ణన్న సూసి పూజిసువ ౮ ॥ అప. ॥ 
గ్రాసక్షిల్లదె పోగి పరరమనెగళ పోక్కు 
దాస నెందు తులసి మాలె ధరిసి 
భ్యాసరిల్లదె ఆవర కాడి బేడి బళలిసుత 


కాసుగళిసువ పురషహరిదాసనే 111 ॥ 


శ్రీనివాస సంకీర్తనలు 


డంభకది హరిస్మరణె మాడి జనరా ముందె 

సంభ్రమది తానుంబ ఊట బయసి 

అంబు జోద్భవ వీతన ఆగమగళరియదె 

తంబూరి మీటలవ హరిదాసనే 12 ॥ 


యాయివారవ మాడి విస్రరిగె మృష్టాన్న 

ప్రీయదలి తానొందు కొడద లోభి 

మాయి సంసారదల్లి మమతె హెచ్చాగిట్టు 

గాయనవ మాడలవ హరిదాసనే 13॥ 
పాఠకన తెరనంతె పదగళను తా పోగళి 

కూటజనరా మనవ సంతోష బడిసి 

గూటనామవ నిట్టు కొట్టీ రియ తానెనుత 

తోటకవ మాడిదవ హరిదాసనే 14 ॥ 


నీతియెల్లవ నరితు నిగమవేద్యన నిత్య 

వాతసుతనళ్లి హన వర్ణిసుతలి 

గీతనర్తనదింద కృష్ణన్న పూజిసువ 

పూతాత్మపురందర దాసరివరైయ్యా _ ॥5 ॥ 
భావము: 

ఈ పాటలో గురువులైన శ్రీ వ్యాసరాయలు పురందర దాసులను 
క్రీర్తించుచున్నారు: వాసిగా (అణువణువున దాగిన స్వామిని బాగుగా) 
వాసుదేవుని పూజించు పురందరదాసులే నిజమైన దాసులు. తిండ్రై 
పరులను యాచించి, పీడించి ధనమార్టించి, తులసిమాలను ధరించి, 
దాసుడని చెప్పకొను పురఘడు హరిదాసుడా? డాంబికముతో హరి నామ 
స్మరణ చేయుచూ, కడుపుకక్కుర్తితో , శా స్తరహస్యములు తెలియకనే 
తంబూర మీటి నంత మాత్రాన వాడు హరిదాసుడా? యాయివారము 


వాస సంకీర్తనలు 3౩7 


చేసి, బ్రాహ్మణ సంతర్చణవేయక, తన సోత్తు లేశమైననూ ఇయ్యని 
పరమలోఖి, సంసారమందు మమత పెంచుకొని పదములు పాడినంత 
మాత్రాన వాడు హరిదాసుడా? గూటములవలె నామములు పెళ్ళీ 
భట్రాజువలె పదాలతో పోగడి, తానే గొప్పవాడనుకొని నటనలుచేయు 
బూటకపు వ్యక్తి హరిదాసుడా? కాదు! నీతినెరింగి, నిగమవేద్యుడైన 
పరమపురుషు నిరంతరము గీతనర్తనలతో అర్చించు పూతాత్ముడైన 
పురందర దాసులే-దాసులు! 
-: ఉగాభోగము:- 

సతత గణనాథ సిద్ధియ నీవ కార్యదలి 

మతి ప్రీరిసువళు పార్వతీ దేవి ము - 

కుతి పథకె మనవీవ మహరు ద్రదేవరు- హరి భ - 

కుతిదాయకళు శ్రీ భారతీదేవి- యు- 

కుతి శా స్త్రగళల్లి వనజసంభవనరసి 

సత్కర్మ గళ నడెసి సుజ్ఞాన మతియిత్తు 

గతి పాలిసువ నమ్మ గురుపవమానను 

చిత్తదలి ఆనంద సుఖవ నీవళు రమా -భ 

కుతజనరొడయ శ్రీ పురందరవిఠలను 

'సతత ఇవరొళు నింతు ఈ కృతియ నడెసువను ॥ 


భావము: 

గణనాధుడు సతతము కార్యసిద్ధిని గూర్చును. పార్వతీదేవి మతిని 
స్రేరపేంచును. మహరుద్రుడు ముక్తిథము చేరుటకు అనువైన మనమును 
కరుణించును. సరస్వతీదేవి, భక్తిదాయిని భారతీదేవి యుక్తి శాన్త్ర 
పరిజ్ఞానమునిచ్చును. గురుపవమానుడు సత లను చయం జ్ఞానమిచ్చి 
పాలించును. లక్ష్మీదేవి అనంతసుఖములను ప్రసాదించును. భక్తజన 
నాధుడైన శ్రీ పురందరవిఠలుడు వీరియందు వేంచేసి ఈ కార్యములను 
జరిపించును. 


శరర రల 


38 శ్రీనివాస సంకీర్తనలు 


పురంరదాసులు రచించిన 
శ్రీ శ్రీనివాసునికి సంబంధించిన కృతులు 


విశ్వనామకుడై, నయనాంతర్గతుడ్డె ముల్గ్లో కములకు నిత్య 
నవమైతన్యమునివ్చి కాపాడు శ్రీ శ్రీనివాసప్రభువునకు దాసులవారు 
సమర్చించినసుప్ర భాతము- 
రాగం: భూపాళం . తాళం: రుంవె 
ఏళయ్య బెళగాయితు ॥1ప.॥ 


ఏళు నారాయణ ఏళు లక్ష్మీరమణ 
ఏళు శ్రీగిరియొడెయ వెంకటేశ ॥ అప. ॥ 


దాసరెల్లరు బందు ధూళిదర్శన గొండు 

లేసాగి తాళదండిగెయ పీడిదు 

కేశవనె నిమ్మసిరినామవనె స్మరిసుతలి 

వాసుదేవనె ఉదయదలి పాడుతిహరు 11 
కాసిద్ద హలుగళ కావడియ తుంబిట్టు 

లేసాగి కనెమొసరు బెజ్లెయను మెద్దు 

శేషయననె ఏళు సము ద్రమథనవ మాడు 

దేశ కెంపాయితేళయ్య హరియే 12 ॥ 
అరళుమళ్లిగె జాజి పరి మళద పుష్ట్రగళ 

సురరు తందిహరయ్య సుజన రొడెయ 

అరవిందలోచననె కోళి కూగితు కేళు 

పురందరవిఠలనె బెళగాయితు  13॥ 


నివాస సంకీర్తనలు 1. 39 
భావము: 

ఈ పాటలో పురందరదాసులవారు శ్రీనివాసునకు మేలు 
కొలుపులు చేయుచున్నారు: “మేలుకోవయ్యా, తెల్లవారినది. 
నారాయణా! లక్ష్మీరమణా! శ్రీగిరనాయకా! వేంకటేశా! మేలుకో, 
కేశవా! దాసులందరూ నీ ధూళిదర్శనము చేసుకొని, తంభురలు, 
తాళములు ధరించి, నీ దివ్యనా మము స్మరించుచూ ఈ ప్రాతః కాలమున 
గానము చేయుచున్నారు. కావళ్ళనిండుగానున్న కాచినపాలు, మీగడ 
పెరుగులను తృప్తిగా ఆరగింతువు గాని లెమ్ము. లోకమెగ్ర వారినది. 
శేషళయనా! లెమ్ము! సముద్ర మథనము చేయుము. శ్రీహరీ, మేలుకో! 
దేవతలు మల్లె, జాజి మున్నగు పరిమళ పుష్పములను తెచ్చి యున్నారు. 
అరవిందలోచనా! కోడికూసినది. పురందర విఠలా! తెల్ల వారినది.”? 
రాగం: సావేరి తాళం: రుంపె 

ఏళయ్య బెళగాయితు ॥ప ॥ 


బెళగాయితేళయ్య బిసీలు మైదోరుతిదె 

సుళివు దోరై నిమ్మ హార్రెసి నిందిహరు 

తళువ మాడదిరయ్య స్వామి తిరుమలెరాయ 
సెళిమంచదిందలేళు 11 1 


వేదవను తరలేళు మందరవ హొరలేళు 

ఛేదిసుత అసురరను దాడియిం తరలేళు 

కాది హిరణ్యకన కరుళ కొరళొళగె ధరిసేళు 

కాయ్ద్హ బలిబాగిలదొళు 121 
భేదిసి భూమియ త్రిపాదదిందళి ఏళు 

ఛేదిసుత క్షత్రియర కొడలీయిం కడి ఏళు 


త్త 


శ్రీనివాస సంకీరనలు 


సాధిసుత శరధియలి సేతువెయ కట్టేళు 
నందగోపన ఉదరది 


పురమూర గెలబేకు అరివెయను కళిబేకు . 
దురుళరన కొలబేకు తురగవాహననాగు 
పరిపరియ కెలసగళ మాడలుద్యో గిసదె 
మరెతు నిద్రైయగ్రైవరే 


ఉర్జా యనట్టిదరె హరనోడి బందిహను 
గరిజె వరవను బేడబేకెందు నిందిహళు 
'సురపారిజాతవను కొండు సురరాజ బం - 
దిరువనేళయ్య హరియే 


ఆలదెలెయిందేళు మాలకుమి బందిహళు 
వాలుగడలిందేళు శ్రీదేవి నిందిహళు 
కాలహెడె యిందేళు భూదేవి బందిహళు 
సాలమంచగళిందలి 


క్షితినాథ నీనేళు సత్యభామె బందిహళు 
మతివంత నీనేళు జాంబవతి బందిహళు 
గతివంత నీనేళు శ్రీతుళసి బందిహళు ఏ - 
కాంత సేవెయ మాడలు . 


అంబురుహదింద జనిసిద బ్రహ్మబందిహను 
గంభీరగాయనద నారదను నిందిహను 
రంభె మేనకె మొదలు నర్తనకె ఐదిహరు 
శంబరారిపితనె ఏళు 


రాజసూయవ కొళలు వాయుసుత బందిహను 
తేజియాటకె అర్జునను కరెయ బందిహాను . 


1॥13॥ 


1411 


15॥ 


1॥16॥ 


. 


181 


శ్రీనివాస సంకీర్తనలు . తయ 


సాజ ధర్మజు అగ్రపూజె మాడువెనెందు 
'హూజెయనె పీడిదుకొండు 19॥ 


దేవ నిన్నంఘియను పూజె మాడువెవెందు 

కావేరి కృష్ణిగొతమి గంగి మలపహారి 

సావధానది యమునె తుంగా సరస్వతీ 

భీమరథి నేత్రావతి 110 ॥ 


దురిత బంధనవన్ను పరిహరిసిదెయో స్వామి 

దురిత దుష్కర్మవను దేవ ఎందరె సుడువె . 

దురిత తాపకె చంద్ర నీ నెనిసి కొండెయో 

శ్రీ పురందరవిఠల 1111 ॥ 


భావము : 

శ్రీహరి దశావతారములలో నొనరించిన కార్యములను వర్ణించుచు, 
ఆ కార్యములను నిర్వర్తించవలసియున్నదని ప్రభువునకు జ్ఞప్తేచేయుచు, 
దాసులవారు మేలుకొలుపులు పాడుచున్నారు : - తెల్లవారినది; ఎండ 
ఎక్కుచున్నద్శి సూచన కలిగించుము. మీ కొరకై వేచియున్నారు. తడవు 
చేయకుమయ్య స్వామి. తిరుమలరాయ. పట్టె మంచమునుండి లేవయ్య. 
మేలుకోవయ్య. వేదములను తెచ్చుటకై మేలుకొనుము. మందర 
పర్వతమును మోయుటకు లెమ్ము. దైత్యుల నిర్జించి భూమిని తెచ్చుటకు 
లెమ్ము. హీరణ్యకశిపుని ప్రేవులను కంఠమున ధరించుటకు లెమ్ము. 
భూమిని మూడు పాదములతో కొలుచుటకు లెమ్ము. క్షత్రియులను 
గండ్రగొడ్డలితో సంహరించుటకు లెమ్ము. సముద్రమున సేతువు 
నిర్మింటకు లెమ్ము. నందునికి జన్మించుటకు లెమ్ము. త్రిపురములు 
“గెలువవలెను, వస్త్రముల విసర్జించవలెను లెమ్ము (బుద్ధావతారము). 
దుష్టులను నాశనము చేయవలెను, గుర్రము నధిరోహించుము. పలు 


త2 శ్రీనివాస సంకీర్తనలు 


కార్యముల నిర్వహింప వలసీయుండగా మరవి ని ద్రింతురే? భస్మాసురుడు 
తరుమగా శివుడు పరుగెత్తి వచ్చినాడు. పార్వతి వరములనర్థింప 
నిలిచియున్నది. దేవ పారిజాతములతో ఇంద్రుడు వేచియున్నాడు. 
వటపత్రమునుండి లెమ్ము, లక్ష్మీదేవి వచ్చియున్నది. పాలసముద్రము 
నుండి లెమ్ము, శ్రీదేవి వచ్చి యున్నది. శేషళయనము నుండి లెమ్ము, 
భూదేవి వచ్చియున్నది. సాలమంచము (పడకటింటి మంచము) నుండి 
లెమ్ము. క్షితినాథా, మతివంతా, సత్యభామ, జాంబవతి వచ్చియున్నారు 
లెమ్ము. ఏకాంతసేవ చేయుటకు శ్రీతులసి వచ్చియున్నది లెమ్ము. . 
బ్రహ్మవచ్చియున్నాడు. గానము చేయుచు. నారదుడరుదెంచినాడు. 
నర్తింటకు రంభ - మేనకాది అప్సరలు వచ్చియున్నారు, లెమ్ము. రోజు . 
సూయమునర్చింప భీవుసేనుడు వచ్చియున్నాడు. గుర్రపు 
స్వారికాహ్వానింప నర్జునుడరుదెంచినాడు. అగ్రపూజ చేయనెంచి 
ధర్మరాజు వచ్చియున్నాడు. నీ పాదముల నర్చించెదమని కావేరి, కృష్ణు 
గోదావరి, మలపవారి, యమున, తుంగభద్ర, సరస్వతి, భీమరథి; 
నేత్రావతి మున్నగు నదీకాంతలరుదెంచియున్నారు, లెమ్ము. స్వామీ, 

పాపబంధముల పరిహరించితివి. “దేవాయనిన దుష్కర్మములను 
దహించివేయుదువు. పురందరవిళలా! దురిత తాపమునకు 


చంద్రుడవనిపించుకొంటివి. మేలుకొనుము.. 
ఖక్తితో భగవంతుని వేంచేయమని వేడుట 
రాగ: శంకరాభరణం తాళం : ఆట 
బారయ్య వెంకటరమణ భక్తరనిధియే 
తోరయ్య నిన్న దయె తోయజాంబకనే 1వ ॥ 
వేదగోచర బారో ఆదికచ్ళప బారో , 
మోద సూకర బారో సదయనరసీంహ బారో ౪111 


శ్రీనివాస సంకీర్తనలు 4 


ని 


వామన భార్గవ బారో రామకృష్ణనె బారో 

ప్రేమద బుద్ధనె బారో స్వామి కల్కియె బారో 121 

అరవిందనాభ బారో సురర ప్రభువె బారో 

పురుహూత వంద్య బారో పురందరవిఠల బారో 13॥ 
భావము : 


ఈ పాటలో దాసులవారు స్వామిని రమ్మని గొంతెత్తి పిలుచు 
చున్నారు | 

రావయ్య వెంకటరమణ! భక్తుల పెన్నిధీ! చూపవయ్య నీ దయను 
తోయజాక్షా! వేదగోచరర్యార! ఆదికచ్ళపరార! మోదసూకర రార! సదయ 
నరసింహా రార! వామన భార్గవ 'రార! రామకృష్ణా రార! ప్రమమయ 
బుద్ధరార! స్వామి కల్కీరార! అరవిందనాభ రార! సురనాయక రార! 
పురుహూత వంద్య రార! పురందరవిఠలా రార! 


రాగం : శంకరాభరణం తాళం : త్రిపుట 
బారయ్య వెంకటరమణ 1 ప ॥ 


బారయ్య వెంకటరమణనె నీ నెనగె 
ధారుణి యొళు నిన్న మూరుతి తోరుత ॥ అప. ॥ 


మనవెంబ మంటప నినగె హాకి ఎన్న 

తనువ నొప్పిసి కయ్య మొగివెనయ్య 

వనజజ భవ సురమునిగళు భజిసువ 

ఘన మహిమనె పాదకెరగలెన్న శిర 1 1 ॥ 


లింగదేహవెంబ పవళి శృంగరిసీ 
అంగవ నినగె కాణికెయ నీడువె 


త్త . శ్రీనివాస సంకీఠరనలు 


మంగళ మూరుతి అంగనె సహిత భు- 
జంగశయన ఎన్న కంగళిగుత్సవ.వీయో 1 2॥ 


కడగకిరుగెజ్జె పెండెగళింద లొప్పువ 

ఉడుగె పీతాంబర తరళకౌస్తుభ 

పిడిద శంఖ చక్ర కర్షకుండలదింద 

కడలశయన ఎన్న హృదయ దాళగె నిల్లో 1 3॥ 


ఒడయ నీ నెనగె అనాదికాలదింద 

బడవను నానిన్న దాసనయ్య 

కడుకరుణదింద దాసత్వ నీడు గ - 

రుడగమననె వెంకటేశ ఎన్న మనకె 141 


బరిమనెయల్లవో పరివార ఉంటు 

పరమపురుష నిన్న రూపగళుంటు 

సీరిదేవి సహితది పురందర వీఠలనె 

కరుణదిందలి మన్మందిరదొళగె ॥5॥ 
భావము: 

ఈ క్రీర్తనలో దాసులవారు మనసారా స్వామిని ఆహ్వానించు 
చ్నునారు : శరీరమను ఆలయమున హృదయమను మంటపమును 
అలంకరించి శ్రీనివాసుని వేంచేయమని ఆనందముతో పీలుచుచున్నారు: 
“వేంకటరమణా! రావయ్యా! నీ పరమాద్భుత మూర్తిని నాకు 
చూపీంచుము. మనసును మంటపముగా సిద్ధపరవి, నా శరీరమును 
ఆర్చించి, నీకు చేతులు మొగిడ్చెదను. బ్రహ్మాదిదేవతలు అర్చించు 
మహిమాన్వితుడవు.”” నాశిరమును. నీపాదముల వ్రాలనిమ్ము. లింగ 
దేహమను ప్రాకారమును అలంకరించి నీకుకానుక చేసిదను. లక్ష్మీ 
సమేతుడవై నాకు కనులపండుగ చేయుము. గజ్జెలు, అందెలు, 


శ్రీనివాస సంకీర్తనలు 45 


పెండరములతో, పీతాంబరముతో, కౌస్తుభము నలంకరించుకొని, 
కుండలములు, శంఖ చక్రములు ధరించి నా హృదయుమున నెలకొనుము. 
అనాదినుండియు నీవు నా స్వామివి. నేను నీ పేదదాసుడను. నాకు 
దాసత్వమును కటాక్షింపుము. పరమ పురుషా! ఈ దేహము శూన్యగ్భ 
'హము కాదు. వివిధ దేవతాపరివారమున్నది. నీరూపములున్నవి. 
పురందరవిఠలా! శ్రీయుతుడవై నామనో మందిరమునకు వ్య్చోయుము. 


రాగ: శంకరాభరణము తాళం: అది. 


వేణునాద బారో వెంకటరమణనె బారో 
బాణన భంజిసిదంథ భావజనయ్యనె బారో ॥1ప॥ 


పూతనెయ మొలెయుండ నవ- 

నీతచోరనె బారో 

దైత్యరావణన సంహరిసిద 

సీత్రానాయక బారో 111 
బిల్లుమురిదు మళ్లర గెద్ద 

పుల్లనాభనె బారో 

గొల్లతియరొడనె నలివ 

చల్వ మూరుతి బారో ॥ 2॥ 


మందరగిరి ఎత్తి దంథ 

ఇందిరారమణనె బారో 

కుందదె గోవుగళ కాయ్డ 

నందనందననె బారో 1 3౩॥ 


నారియర మనెగె పోప 
వారిబాక్షనె బారో 


46 " శ్రీనివాస సంకీరనలు 
ఈ రేళు భువనవ కౌయ్వ 
మార నయ్యనె బారో ॥ 4॥ 


శేషషయనమూరుతియాద 

వాసుదేవనె బారో 

దాసరొళు వాసవాద 

శ్రీశపురందరవిఠల బారో 151 
భావము: 

ఈ కర్తనలో దాసులవారు శ్రీనివానుని అనేక్రవిధముల నాహ్వ 
నించుచురు. 


వేణునాద,రారా- శ్రీవేంకటరమణా రారా. బాణుని భంగము 
చేసిన భావజా జనకా, రారా! 


పూతన స్తన్యముగ్రోలిన నవనీతచోర! రారా. దైత్యరావణుని 
సంహరించిన సీతానాయక, రారా! 

విల్లు విరచి మల్లుల జయించిన ఫ్లుల్లనాభ, రారా! గొల్లభామలతో 
చరించెడు సుందర మూర్తీ, రారా! 

మందరగిరి నెత్తినట్టీ ఇందిరారమణ, రారా. పూనికతో గోవులకాచే 
నందనందనా, రారా! 

నారీమణుల గృహమ్ములకేగెడు వారిజనాభా, రారా! ఈరేడు 
భువనములకాచే మారుని జనకా, రారా! 

శేషళయనమూర్తి అయిన వాసుదేవ, రారా! దాసులలో వసి 
యించెడి శ్రీశ పురందరవిద్ధల రారా! 


శ్రీనివాస సంకీర్తనలు త్త 


రాగ: శంకరాభరణము తాళం: మిశ్రం 
వెంకటరమణనె బారో శేషాచలవాసనె బారో ॥ ప ॥ 
పంకజనాభనె పరమపవిత్ర శంకరమిత్రనె బారో  ॥ అప ॥ 
ముద్దు ముఖద మగువె నినగె ముద్దుకొడువెనుబారో _ 
నిర్ణయవేకో నిన్నాళు నాను పొందిద్దేనో బారో 111 
మందరగిరియ నెత్తిదానందమూర్తియె బారో 
నందనకంద గోవింద ఇందిరియరసనె బారో ॥2॥ 
కామనయ్య కరుణాళో శ్యామలవర్ణనె బారో 


కోమలాంగ శ్రీ పురందరవిఠలనె స్వామిరాయనె బారో ॥ 3॥ 
భావము: 
ఈ క్రీర్షనలో దాసులవారు శ్రీ వేంకటేశ్వరుని రారమ్మని పిలుచు 
చున్నారు ప న 

వెంకటరమణా రారా - శేషాచలవాసా రారా, పంకజనాభా పరమ 
పవిత్రా శంకరమిత్రా, రారా! 

ముద్దుమోము చిన్నారీ, నీకు ముద్దునివ్చెైదను రారా, నిర్భయ 
యెందుకు, నీలో నేను ఆశ్రయించుకొని ఉన్నాను రారా! 


_ మందరగిరి నెత్తిన ఆనందమూర్తి రారా! నందతనయ గోవింద 
ఇందిరనాయక రారా! 


కామజనక,"కరుణాలవాల, శ్యామవర్హ రారా! కోమలాంగ శ్రీ 
పురందరవిఠల స్వామిరాయ రారా! 


క! తాళం: ఆట 
వెంకటేశ దయమాడో వేదవేద్యనె 1ప॥ 


48" '. శ్రీనివాస సంకీరనలు 


పంకజాక్ష అభయవిత్తు బేగెన్న రక్షిసయ్య 1 అప ॥ 

చిత్త చంచలవ బిడిసో మత్తె క్రోధ ఓడిసో 

భ్రాంతివిషయంగళు బేడ కంతుపిత నారాయణ 11॥ 

సృష్టి మూరరొళగె నీనె కష్ట బడిసువరేనో 1 . 

నష్టతన్న నోడబేడో దృష్టిసి నోడో దయాళో ,2॥ 

. భాళ అపరాధి నాను నిన్న బళిగె బందె నాను 

ఒలిదు ఎన్న రక్షిసయ్య మేలుగిరి పురందరవిఠల 13॥ 
భావము . 

వెంకటేశ, దయచూపుము (దయచేయుము) వేదవేద్యా! పంకజాక్ష 
అభయమిచ్చి వేగమె రక్షింపుమయ్య - 


చిత్త చాంచల్యము తొలగించువు. వురల కోధమును 
పాఠద్రోలుము. భ్రాంతి విషయములు వలదు. కంతుపీతా! నారాయణా! 
బాల్య -యౌవన -వృద్ధాప్యములందు నీవే నన్ను కష్టపెట్ట వచ్చునా. 
నా హీనతనాన్ని చూడకు. దయామయ! కన్నార్పక నన్ను చూడు. 
మిక్కిలి అపరాధిని నేను. నీదఠి జేరినాను నేను. ప్రసన్నుడవై 
నన్ను రక్షింపుము మేలుగిరి పురందర విఠలా! . 
భక్తితో గొంతెత్తి పిలిచినను మారుపలుకని కరిరాజవరదునికై 
భక్తుని ఆర్తనాదము 
రాగ: మోహన తాళం; అట 


నానేను మాడిదెనా వెంకటరాయా 
నీనెన్న కాయబేకో 1ప॥ 


-మావాభిమానవు నిన్నదు ఎనగేను 
దీనరక్షక తిరుపతి వెంకటరమణ ॥ అప ॥ 


శ్రీనివాస సంకీర్గనలు శం 


రక్కస తనుజనల్లే ప్రవ్లాదను 

చికప్రాయదద్రువను 
సాక్కిన (లెక్కవిల్లద) పాప మాడిదజామిళను - నిన్న 
అక్కన మగనేనో రంగయ్య 111 


కరిరాజ కరెసిదనే ద్రౌపతి దేవి 

బరెదోలె కళుహిదోే 

కరుణదిందలి బుషిపత్నియ శాపవ 

పరిహరిసిదెయల్లవో రంగయ్య 1 21 


ఒప్పిడి యవలక్కియ నినగె తందు 

ఒప్పిసీదవ గొలిదె 

ఒప్పవె నినగె శ్రీ పురందరవిఠలవ - 

రప్పంతె ఎన్న కాయో రంగయ్య ॥ 3॥ 


భావము: 
ఈ పాటలో దాసులవారు తనును కాపాడమని హరిని 
ప్రార్థించుచున్నారు: 


నేనేమి చేసితిని వెంకటరాయా! నీవే నన్ను కాపాడవలెను. 
మానము, అభిమానము నీది, నాకేమి? దీనరక్షకా, తిరుపతి 
వెంకటరమణ! 


రాక్షసతనూజుడుకాడా ప్రహ్లాదుడు? చిరుత ప్రాయమువాడు 
ధ్రువుడు. లెక్కకు ముంచిన పాపములు చేసిన అజామిళుడు నీ అక్కకు 
మారుడా, రంగయ్యా? . 


కరిరాజు పిలువనంపెనా? ద్రౌపది వ్రాసి పత్రము పంపెనా? 
కరుణతో బుపిప్రత్ని శాపము పరిహరించితివిగదా, రంగయ్యా? _ 


50 శ్రీనివాస సంకీర్తనలు 


పిడికెడు అటుకులు నీకుతెచ్చి అర్పించినవానికి ప్రసన్నుడ వైతివి. 
సమ్మతమా (ఇది) నీకు శ్రీ పురందరవిఠలా! వాళ్ళబ్బనువలె నన్ను 
కాయుము రంగయ్యా. 


రాగం: ఖరహరప్రిమ తాళం: ఆది. 
ఏకె దయబారదో లోకనాయక నినగేకె ॥ప॥ 
"ఇందిరేశ నిన్న పాదద్వంద్వవ నంబిదెనయ్య 

బందు సలహో బేగదింద నందగోపన కంటనినగె _ ॥1॥ 
సృష్టి యొళగె నినగె ఎళ్ళష్టు కరుణ బారదేకో 

సిట్టేకో ఎన్నమేలె ముష్టిక మర్దన కృష్ణ నినగె 1 2॥ 
అష్టమా స్త్రీయర పతియే ఎన్న కష్టవ పరిహరిసో మున్న 

బెట్టిలి బెట్టవ నెత్తిద ధిట్ట శ్రీ గోపాల నినగె 13॥ 
వాసుకిశయన ఎన్న దోషవ పరిహరిసో ఇన్ను 

దాస్యవిత్తు నోడో అంజనా ద్రీశ శ్రీనివాస నినగె 1 4॥ 
ఆరవిందాక్ష నీనె ఎనగె సరువ బళగ బంధు భాగ్య 

అరియె పరాగక్రమవ బేగ పురందరవిళల నినగె ॥ర్‌॥ 

భావము : 


ఈ పాటలో దాసులవారు, తనపై ఎందుకు దయరాలేదని ఆ 
శ్రీనివాసుని ప్రన్నించుచున్నారు : “లోకనాయకా, నావై సీకేల దయరాదు? 
నీ పాద పద్మములను నమ్మిన నన్ను శీ ఘ్రగతిని రక్షింపుము నందనందనా! 
కొంచెమైనను కరుణ కలుగదేల? ముష్టికమర్దన కృష్ణా, నాపై కోపమేల? 
ఆష్టమహిపీపతి కొండను వేలిపై ఎత్తిన దిట్టవు నీవు! ముందునా 
కష్టములను పరిహరింపుము. వాసుకి శయనా, నా దోపప్రరిహారము 
చేయుము. ఆంజనా ద్రివాసా, శ్రీనివాసా, నీ దాస్యమును నాకు అనుగ్ర 


శ్రీనివాస సంకీర్తనలు 


51 


హింపుము. అరవిందలోచనా, సమస్త బలగమును, బంధువర్గమును, 
భాగ్యములును నాకు నీవే! పురందరవిఠలా, నేను నీ పరాక్రమము 


నెరుగను. నావై నీకు ఏల దయరాదు?”* 
రాగం: కళ్యాణి 


యారొగె దూరువెనో గిరియరాయ 
యారెన్న సలహువరో 


సారిద భక్త సంసారి నిన్నయ పద - 
వారిజవను తోరో కారుణ్యనిధి బేగ 


కష్ట జన్మకె బందెనో - ధారుణి యొళు 
దుష్టరిందలి నొందెనో 

నిష్టుర బేడవో నిన్న నంబిద మేలె 

సృష్టి గాడెయ ఎన్న బిట్టు కళెయ బేడ 
హిందె.మాడిద కర్మవు - ఈ భవదొళు_ 
ముందాగి తోరుతిదె 

ఇందేనుగతి అదరింద నొందెను నాను 
మందరధర గోవింద నీనల్లదె 


హగలు కత్తలె సుత్తిదె కంగెడిసుత 
హగెగళ నగిసుతిదె 

ఉగురలి సీగె ముళ్ళుగళీగ నెడుతివె 
సౌగవ వారిసి ఎదెదిగిలు గొళిసుతిదె 
బాడిదరళి ససియ కల్లిన మేలె 
ఈడాగి నాటిదరె 


బేడికొండరెతళిరు మూడి బరువుదుంటె 


రూఢిగొడెయ నీను నోడదిద్దమేలె 


తాళం: అట 


1॥1ప॥ 


॥1అప॥ 


1111 


12॥ 


13॥ 


 . 


52 శ్రీనివాస సంకీరనలు 


'హలవు పరియ కష్టవ ఆ నిన్మయ పాద - 
జలజద కరుణదలి 
_ సులిగె గొట్టెను నాను సూరెగారరొల్ల 
ఒలవాగు ఎన్నోళు పురందరవిఠల 1151 


భావము ; 


“గిరిరాయా, ఎవరికి విన్నవించగలను, ఎవరు నన్ను రక్షింతురు? 
శరణన్న భక్తులను సంసారముగాగల కారుణ్యనిధీ! నీ పదపంకేజ దర్శనము 
కటాక్షింపుము: నికృష్ట జన్మనెత్తి, దుష్టజనులచే బాధించబడితిని. సృష్టి 
నాయకా, నిష్టురము వలదు నిన్ను విశ్వసించితిని. నన్ను వదలియుండ 
వలదు. గతమున చేసిన కర్మములు ముందుగనే కనుపించుమున్నవి. ఇప్పుడు 
గతి గానక వ్యథనొందుచున్నాను. మందరధరా! గోవిందా! నీకుగాక 
మరెవ్వరికి విన్నవించగలను ? షట్ట పగలు చీకటి అలుముకొని కంగారు 
పెట్టుచు, శత్రువులను నవ్వించుచ్చునది. గోటి చిగురున ముండు 
(గ్రుచ్చుకొనుచున్నవి. సుఖమున్ను హరించి హృదయమునకు దిగులు 
గూర్చుచున్నవి. వాడిన పూందీగను రాళిపై నాటి ప్రార్ధించినను చిగుర్చుట 
జరుగునా? విశ్వనాయకా, నీవు వీక్షింపనియెడల. నెవరికి విన్న 
వించగలను? పలువిధ కష్టములను నీ పదాబ్దకరుణముతో ధారవోసి 
కొంటిని. పురందరవిఠలా, నాపై సం ప్రీతుడవుగమ్ము!” 


రాగం: ఆనందభైరవి తాళం: ఆది 
శ్రీనివాస నీనే పాలిసో శ్రితజనపాల 
గానలోల శ్రీముకుందనే ॥1ప॥ 
ధ్యాన మాళ్ళ సజ్జ్ఞనర మానదిం పరిపాలిసో 


వేణుగోపాల గోవింద వేదవేద్య నిత్యానంద ॥ అవ ॥ 


శ్రీనివాస సంక్తీర్తనలు 53 


ఎందిగె నిన్న పాదాబ్దవ పొందువసుఖ 

ఎందిగె లభ్యవో మాధవా! 

అంధకారణ్యదళ్లి నిందు (నొందు) తత్తరిసుతిహెనో 

అందదిం భవాబ్ధియొళు మిందు నొందెనో ముకుంద 1॥ 1॥ 

ఎక్టుదిన కష్ట్రపడువుదోయశోదెకంద! 

దృష్టియింద నోడలాగదె! 

ముట్టి నిన్న భజిసలిల్ల కెట్ట నరజన్మ దవను 

దుష్టకార్య మాడిదాగ్యు ఇష్టనాగి కయ ఏిడిదు 121 

అనుదిన అనేక రోగగళ అనుభవిసీదెనో 

షున మహిమ నీనె బల్లెయ 

తనువినల్లి బలవిిల్ల నెనెద మాత్ర సలహువ 

'హనుమధీశ పురందరవిఠల నీ ఎనగె ఒలిదు ॥13॥ 
భావము: 

ఈ పాటలో దాసులవారు తనను పాలించమని శ్రీ హరిని 
ఫరిపరివిధముల వేడుకొను చున్నారు: “* శ్రీనివాసా, శ్రితజనపాలా, 
గానలోలా, ముకుందా, ధ్యానించు సజ్జనులను పాలించు వేణుగోపాలా, 
గోవిందా, వేదవేద్య, నిత్యానందా, నీవేపాలించు! మాధవా, నీపాదబ్దము 
లను పొందు సుఖము ఎప్పటకి లభించును? అంధకారణ్యమున 
తత్తరపాటు పడుచున్నాను. ఈ సంసారసాగరమున నిలచి వ్యధ నొందితి 
నయ్యా, ముకుందా. యశోదానందనా, ఎన్నిదినములీ కష్టము 
లనుభవించుట? కృపాదృష్టితో చూడలేవా? నేను నీచనరుడను. నిన్ను 
ముట్టి భజించలేదు. దుష్టక్రార్యములనాచరించినప్పటికీ, నాకు సఖుడవై 
చేయూతనిమ్ము. అనుదినము అనేక రోగములననుభవించినాను. 


ర్‌క శ్రీనివాస సంకీర్తనలు 


ఘనమహిమాన్వితా, నీకు తెలియునుకదా! ఈ శరీరమున దారఢ్యము 
లేదు. స్మరణమా త్రముననె కాపాడు, హనుమధీశా, పురందరవిఠలా!? 
ప్రసన్నుడవై రక్షింపుము. - 
రాగం: తోడి తాళం: అట 
దాస శేషాద్రివాస తిమ్మప్పన దాసరన కరెదొయ్యు! 
సాసిరనామ విలాస మూర్తియ లేసాగి తోరెనగె 1ప॥ 
బెరళు ఇల్లద క్రయాళుండు జీవిసువవన 
శిరదలంధద దేవన 
ఉరువ శాపకె తాను కిరిదాగి ఇరువవన 
శిరదొళు ధరిసిదవన 
కొరళమాలెయ వెసరొప్పిద గిరియొళు 
స్థిరవాగి నెల సిప్పన 
కరుణవారిధి వెంకటేశన చరణవ 
కరెదొయ్టుతోరెనగె _ 5. 


వారిధి యొళుదిసీద నారియ మధ్యది 

ఎరియే కుళితవన 

వారిజవదనది తోరిద సారది 

మూరొందుపెసరవన . 

మేరువినగ్రది ఊరిద చరణన 

సారిదవర జీవన 

ఊరిగె కరెదొయ్యు శ్రీ వెంకటేశప - 

దారవిందవ తోరెనగె 12) 


సోతమానినియొళు జాతవాగియె మేలె 
మాతెయ సలహిదవన 


శ్రీనివాస సంకీర్తనలు . 5్‌5్‌- 


నీతితప్పియే నడెవ వాతభక్షకరన్ను 

ఘాతిసి తరిదవన 

నూతనవాగిహ నామశైలద మేలె 

కాతరదొళు నింతన 

పాతకనాశన శ్రీ వెంకటేశన 

రీతియ తోరెనగే 13 ॥ 
బుషీయ మక్కళనెల్ల హసీవిగె గురిమాడి 

వశతప్పీ నడెవవన 
_బసీరొళగుదిసియే బిసియ నెల్లవ తిందు 

ఎసెవ మహావీరన 

వపెసరొళ గొప్పిద హసనాద గిరియొళు 

కుశలదలి నిందవన 

నసుముద్దు శ్రీ వెంకటేశన చరణద 

బిసరుహ తోరెనగె ॥4॥ 


పాదనాల్కను మేదినియొళ గూరియే 

ఆదరిసుత బప్పన మే - 

లాద పాదవ నాల్కు అంతరిక్షద మేలె 

కాదు కొళ్ళు తలిప్పన 

ఆదియనామక్కె అద్రియ నొడ గొండు 

హాదియ నిత్తవన 

సాధిసీ నింతిహ శ్రీ వెంకటేశన 

పాదవ తోరెనగె ॥5॥ 


ఆదినారాయణ నెంబ పర్వతవను 
భేడిస్‌ నింతవన 

సాధిసి ముందణ వెంకటా ద్రియ మేలె 
పాదవనూరిదన 


మేదినియొళగుళ్ళ సాధుభక్తరనెల్ల 

కాదుకొళ్ళుతలిప్పన వి- 

నోదమూరితి యాద శ్రీ చెంకటేశన 

పాదవ తోరెనగె 16 ॥ 
అతైయ వరిసియ మతై అళియగాద 

పుత్రియ తందవన 

ఉత్తమవా గహ మగళ సన్ని ధియళ్లి 

నిత్యదొళిరుతిప్పన 

బత్తలె యాగిహ సతియళ సత్యక్కె 

పుత్రనెందెనిసిదన 

'హత్తిర కరదొ య్జు పురందరవిఠలన 

నిత్యది తోరెనగె 171 


మెరుపువలె మెరయుచు తన అనుచరులతో కూడి 
పృదయ పీఠ్రమున నిలచిన ప్పషీకేశునిగని 
రాగం: జుజావంతి తాళం: త్రిపుట. 
కనసు కండేనె మనదళల్లి కళవళ గొండేనె 1ప॥ 
ఏను హేళలి తంగి తిమ్మయ్యన పాదవనుకండె. _ ॥'అ.ప॥ 
పొన్నద కడగనిట్టు తిమ్మయ్య తా పొల్వనామవ ఇట్టు 
అందుగె ఘలుకెన్నుత ఎన్న ముందె బందు నింతిద్దనల్లె 1 1 ॥ 
మకరకుండలవనిట్టు తిమ్మయ్య తా కస్తూరి తిలకవిట్టు 
గెడ్జే ఘలుకెన్నుత స్వామి తా బందు నింతిద్దనల్లె 121 
ముత్తిన పల్లక్కి యతిగళు హొత్తు నింతిద్దరల్లె 
' ఛత్రచామరదింద రంగయ్యన ఉత్సవ మూరుతియ - ॥ 3॥ 


శ్రీనివాస సంకీర్తనలు , 5్‌7 


తా వరకమలదలి కృష్ణయ్య తా బందు నింతిద్దనల్లె 
వాయుబొమ్మాదిగళు రంగయ్యన సేవెయ మాడువరె 1 4॥ 


నవరళ్న కెత్తిసిద స్వామి ఎన్న హృదయ మంటపదళ్లి 

సర్వా భరణదింద పురందరవిఠలన కూడిదెనె 
భావము; 

ఈ కీరనలో దాసులవారు తాను కన్న కలనుగూర్చి కమనీయముగ 
తెలియజేయుచున్నారు: “చెల్లెలా! కలగంటినే. మానసమున కలవర 
పడితినే. ఏమిచెప్పుదును? కలలో ఆ తిమ్మయ్య పాదముల కంటినే! 
బంగారు కడియములు ధరించి, నుదుట ఒప్పారు నామము ధరించి, 
అందెలు ఘల్లుమన, అందముగ నాముందు నిలచినాడుగదవే! మకర 
కుండలముల ధరించి, కస్తూరితిలకము దిద్దుకొనిన ఆస్వామి గజ్జెలు 
ఘృ్యల్లుమనిపించుచు వచ్చి నా కట్టెదుట నిలచినాడు గదవే! ఛత్ర చామరము 
లతో నొప్పారుచున్న రంగయ్య ఉత్సవమూర్తి వేంచేసిన ముత్యాల పల్లకిని 
యతులు మోసీ నిలచినారు గదవే! ఆ శ్రేస్టకమలములో స్వతః కృష్ణమూర్తి 
వచ్చి నిలచెనుగదవే. వాయు బ్రహ్మాదులు ఆ స్వామిరంగయ్య ను సేవించు 
చున్నారే. సర్వాభరణ శో భితుడైన పురందరవిఠలుని, నవరత్న ఖవితమైన 
నా హృదయ మంటపమున కూడితినే!?? 

ప్పదయపీఠమునుండి కమలాసమేతుడై 
కన్నుల ముందు కమనీయముగ 
నిలచి, తన దివ్యమంగళ విగ్రహదర్శనమును 
కటాక్షించినప్పుడు 
రాగం : మధ్యమావతి తాళం. : త్రిపుట 
బందు నింతిహ నోడి భూతళది వెంకట 
ఇందిరియ ఒడగూడి ఒప్పువ నిరంతర 
పొంది భజనెయ మాడి ఆనంద బేడి 1ఏ॥ 


58 


శ్రీనివాస సంకీర్తనలు 


వందిసుత మనదొళగె ఇవనడి' 
ద్వంద్వ భజిసలు బంద భయహర 
ఇందుధర సుర వృందనుత గో - 
వింద ఘనదయాసింధు శ్రీహరి 41 అప ॥ 
ద్వారదెడబలదళల్లి జయవిజయరిబ్బరు 
సేరి సేవిపరళ్లి సనకాదినుత శృం - 
గారనిథి అంగదలి ముత్తినలి శోభిప 
వార పొందిహుదళ్లి విస్తారదళ్లి 
వారవారకె ఫూజె గొంబువ 

హార మకుటా భరణ కుండల 

ధారి భజకేయూర భూషిత 

మారపీత గుణ మోహనాంగ 

చారు పీతాంబర కటియ కర 


"వీర కల్టారాది హూవిన 


హార కొరళొళు ఎసెయుతిరె వద- 
నారవిందను నగుత నలియుత 11 ॥ 


ఎల్ల భకుతరభీష్ట కొడువుదకె తా కై- 
వల్య స్థానవ బిట్ట శేషాద్రిమందిర యు 
దల్లి లోలుప ధిట్ట సౌభాగ్యనిధిగెదు - 
రల్ల భుజబలపుష్ట కస్తూరి యిట్ట 

చెల్వ ఫణెయలి శోభిసువసిరి- 
వల్లభన గుణ పొగళదిహ జగ 

ఖృుల్లరెదె ధల్లణ పరాక్రమ 

మృ్యల్లమర్ధన మాతుళాంతక = 


శ్రీనివాస సంకీర్తనలు = . 59 


ఫల్లుణన సఖ ప్రకటనాగిహ 

దుర్గభను అఘదూర బహు మాం - 
గల్య హృదయవ మాడి సృష్టిగె 

ఉల్లాస కొడుతలి ఛందదిందలి 121 
పదక కౌస్తుభధారి సరయ సుకంధర 
సుదర్శన దరధారి సుందర మనోహర 
పదయుగది నూపుర ఇట్టిహను సన్ముని 
హృదయస్థిత గంభీర బహుదానళూర 
విధి భవాద్యర పొరెవదాతను 
తుదిమొదలు మధ్యగళు రహితను 
ఉదుభవాదిగళిగె సుకర్తను 


సదువిలాసది స్వామితీర్ధది 

ఉదిసుతిరె సిరిమహిళె సహితది 

పదుమనాభ పురందర విఠలను 

ముదది బ్రహ్మోత్సవది మెరెియుత  13॥ 
భావము: 

ఈ పాటలో దాసులవారు, తనముందు లక్ష్మీసమేళుడై సాక్షాత్క 
రించిన పరమపురుషుని మనోహర రూపమును హృదయంగమముగ 
వర్ణించుచున్నారు : శ్రీ వేంకటేశ్వరుడు ఇందిరాసమేతుడై భూతలమువై 
వేంచేసి నిలచియున్నాడు చూడుడు. అమందానందమును కోరి అన 
వరతము భజనలు చేయుడు. మనమున వందనములర్చించి పాఢపద్మము 
లను భజించివవారి, సర్వభయములను హరించుటకు మహేశ్చరామరులవే 
నుతించబడు శ్రీహరి వచ్చి నిలచియున్నాడు చూడుడు. ఇరుకెలంకుల 


60 శ్రీనివాస సంకీర్తనలు 


జయవిజయులు సేవించుచుండగా, సనకాది వంద్యుడు, శృం గారనిధి 
అయిన సర్వేశ్వరుడు ముత్యాలహారములతో శోభితుడై వేంచేసి, నిలచి 
యున్నాడు, చూడుడు. నిరంతరము పూజలందుకొనువాడు, వార 
మకుటాభరణకుండలధారి, భుజేయూర భూషితుడు, మార జనకుడు, 
మోహనాకారుడు అయిన శ్రీహరి కరవీర కల్టారాది పుష్టు వారముతో, 
పీతాంబరధారియ్దై, వదనారవిందమున చిరునవ్వులు చిందించుచు 
వచ్చి నిలచియున్నాడు చూఢుడు. భక్తుల అఖభీష్టములను దీర్చుటకై 
కైవల్యమును వదలి, శేషాద్రిమందిరమున నెలకొనిన, సౌభాగ్యనిధి, 
సాటిలేనివాడు అయిన పరమాత్ముడు - సుందరమైన ఫాలభాగమున 
అందముగా కస్తూరినామమును దిద్దినవాడు, నీమల ఎదలను మర్చించు 
వాడు, మళల్లవీరులను చంపి, మామయగు కంసుని సంహరించినవాడు, 
సవ్యసాచి సఖుడు, దుర్లభుడు, పాపదూరుడు, కల్యాణ కరములగు 
భావనలు కలిగించువాడు అయిన హరి వచ్చి నిలలియున్నాడు చూడుడు. 
పతకమును, 'కౌస్తుభమును ధరించి, 'సరిగూ యను కంఠాభరణము 
నలంకరించుకొని, శంఖ చక్రములను ధరించినవాడు, సుందరములైన 
పాదములకు నూపురముల నలంకరించుకొనినవాడు, సన్ముని హృదయ 
'స్థీతుడు, గంభీరుడు, బహుదాన శూరుడు, విధిభివాదులను కావేవాడు, 
దాతయూ, సృష్టి స్థితి లయాదులకు కారణుడు, ఆది మధ్యాంత 
రహితుడు, త్రిదశవూజితుడు, త్రిలోక నాయకుడు, సద్విలాసముతో 
శ్రీయుతుడై స్వామితీర్ణమునుండి, బ్రహ్మోత్స వమున పురందరవిఠలుడు 
వేంచేసియున్నాడు చూడుడు. 


రాగం: మోహన తాళం: ఆది 
వైద్య బంద నోడి వెంకటనెంబ - వైద్యబందనోడి . ॥ప॥ 
_ వైద్య బందను వేదవేద్య నోడీగలె 


శ్రీదేవి రమణను శ్రీనివాసనెంబ ॥ అవ ॥ 


శ్రీనివాస సంకీర్తనలు - 601 


ఎస్టు దినద రోగంగళెంబుదు బల్ల 

ఘట్టియాగి ధాతురసగళను బల్లి 

కష్ట బడిసదలెన్న భవరోగబిడిసువ 

శిష్టవాద దేహ కొట్టు కాయువ నివ 111 

హొన్ను హణంగళ అన్నవ అనుసరిసి 

తన్న దాసనెంబ నిజవ నోడి 

వెన్నాగి జిహ్వాగె స్వాదవా గిరువంథ 

తన్న నామామృత దివ్య బౌషధవీవ '- 121 

ఈత దిట్టిసి నోడె ఎళ్ళష్టు రోగవిల్ల 

ఈ తనువి గెందెందు రోగ బరలరియదు 

ఈత అనంతరూపది జీవరిగె మున్న , 

ప్రీతియిందలి భవరోగవ బిడిసువ 13॥ 

ధర్మ వైద్యనివ జగకెల్లి ఒబ్బనె 

మర్మబల్ల రోగ జీవంగళ 

నిర్మలవాగిహ తన్న నామస్మరణె 

ఒమ్మె మాడలు భవరోగబిడిసువ 1411 

అన్య వైద్య నే! అన్య బౌషద్రవేకె? 

అన్య మంత్ర తంత్ర జపవేతక ? 

చన్న పురందరవిఠలన్న నెనెదరె 

మన్నిసీ సలహువ వైద్య శిరోమణి ॥ 5 ॥ 
భావము : - 

_ భవరోగ వైద్యుడైన పరమపురుషుడు విచ్చేయుచున్నాడని దాసుల 
వారు హెచ్చరిక చేయుచు ఆ పరమ వైద్యశిఖా మణి శక్తిని తేటతెల్లము చేయు 


62 శ్రీనివాస సంకీర్తనలు 


చున్నారు : వైద్యుడు వచ్చినాడు చూడుడు ; వేంకటేశ్వరుడను వైద్యుడు 
వచ్చియున్నాడు చూడుడు. వేదవేద్యుడు, శ్రీదేవిరమణుడు, శ్రీనివాసుడు 
అన్తెడ్డు వైద్యుడు వచ్చియున్నాడు చూడుడు. ఎన్నినాళ్ళ రోగములని 
బాగ్‌గా తెలిసినవాడు, ధాతురసముల నెరిగినవాడు, కష్టపెట్టక నా 
భవరోగములను పోగొట్టి శిష్టమైన శరీరమును ప్రసాదించి కాపాడు 
వాడితడు. బంగారమును, ధనమును, అన్నమును అనుసరించి, తన 
దాసుడను నిజము నెటీగి, జిహ్వకు స్వాదుగా నుండు తన నామామృ 
తమను దివ్యౌషధము నొసంగు వైద్యుడు వచ్చినాడు చూడుడు. ఈ 
వైద్యుడు బాగుగా చూచిన యెడల ఇసుమంత రోగమును వుండదు; 
ఈ దేహమునకెన్నడును రోగము రాదు. ఇతడు అనంత రూపములతో 
ప్రీతితో జీవులకు భవరోగములను పోగొట్టును. లోకమున కంతటికిని 
ఇతడొక్కడే ధర్మవైద్యుడు. రోగ జీవుల మర్మము తెలిసినవాడు. 
నిర్మలమైన తన నామమునొక్కమారు స్మరించిన భవరోగమును 
నిర్మూలించును. అన్యవెద్యుడెందులకు ? అన్యాషధమెందులకు? అన్య 
మంత్రతం త్ర జపములెందులకు? సుందర పురందరవిఠలుని తలవినంతనే 
మన్నించి రక్షించు వైద్యశిరోమణి వచ్చినాడు - చూడుడు. 


రాగం: సార ౦గ తాళం: ఏక 
ఇందు నానేను సుకృతవ మాడిదెనో 
ఇందిరయరస వెంకట బంద మనెగె ॥ప॥ 


నొసల తిద్దిద బొట్టిన నవకస్తూరియు 

ఎసళు కంగళ ఢాళహొసపరియ నోట 

ఎసెవ అమృత సార రససవి మాతు 

కుసుమద సొబగ వెంకట బంద మనెగె 111 


హార కేయూర హొన్నుంగురద బెరళు 
వారద నడువె హాకిద వేళు పదక 


శ్రీనివాస సంకీర్తనలు , 63 


తోర ముత్తిన కంఠమాలె మాణిక కో - 

నేరిగిరివాస వెంకట బందమనెగె ॥2॥ 
బిగిదు సుత్తిద నీల బిడి ముత్తిన ఒంటి' 

ముగుళు బిరిదందద నగె దంతపంక్తి 

రుగిప పీతాంబర ఉడెయ కఠారి ప - 

న్నగగిరివాస వెంకట బంద మనెగె ॥3॥ 


బాలచంద్రన పోల్వ కపోలకుండలవు 

నీలమాణిక్యదాభరణవ నిట్టు . 

కాల పెండియవు రతునద హావిగయు ' 

మేలుగిరివాస వెంకట బంద మనెగె 1411. 


కరయుగదలి శంఖ చక్రవ పీడిదు 

ఎరడేళుభువన తన్నుదర దొళిట్టు - 

గరుడన హెగలేరి జగవ పాలిసువ 

పురందరవిఠల వెంకట బంద మనెగె 151 


భావము; 

__ తిరువేంకటపతి దాసులవారి గృహమునకు వేంచేసినాడు. తన సుక 
తమును తలచుకొని, దొసులవారు పరవశులై ఆ పరాత్పరుని మోహన 
రూపమును చవులూరగా వర్ణించుచున్నారు : “ఈనాడు నేనేమి సుకృ 
తము చేసితినో! ఇందిరారమణుడు వేంకటపతి ఇంటికి వేంచేసినాడు. 
ఫాల తలము మీద చక్కగా దిద్దిన కస్తూరితో, పూరేకులవంటి కన్నుల 
కాంతితో కూడిన నూతనమైన చూపులతో, అమృత సారమువలె, 
సరసములు, మధుర్రములూ అయిన మాటలతో , కుసుమముల 
సౌబగుతో వెంకటరమణుడు ఇంటికి వృ్టీసినాడు. వారకేయూరములతో 
బంగారపుటుంగరములతో, హారముల మధ్య నలంకరించిన ఏడు 


604 శ్రీనివాస సంకీర్తనలు 


పతకములతో , పెద్ద ముత్యాల కంఠహారముతో , మాణిక్యమువలె మెరయు 
కోనేటి గిరివాసుడు ఇంటికి విచ్చేసినాడు. ఒంటి ముత్యపు కుండలము 
లతో, చిరునగవు లొలికించు దంతపంక్తితో, పీతాంబరముతో , 
నడుమునకు బిగించిన ఖడ్గముతో శేషగిరివాసుడు ఇంటికి విచ్చేసినాడు. 
బాలచంద్రుని వంటి కపోలముపై నొప్పు కుండలములతో, నీలమాణిక్యా 
భరణములు ధరించి,కాలికి పెండెరము నలంకరించి, రత్నపాదుకలు 
ధరించి మేరుగిరివాసుడౌ వెంకటేశుడు ఇంటికి వొస్టేసినాడు. కరములందు 
శంఖ చక్రములను పట్టుకొని, ఈరేడు లోకములను తన ఉదరమున 
పెట్టుకొని, గరుడుని భుజములపై అధిరోహించి, జగములను 
పరిపాలించు పురందరవిఠల వేంకటేశ్వరుడు ఇంటికి వేంచేసినాడు.?” 


సుళొది 
తాళం : ధృవ 

వరమణిగళ కెత్తిసిద ముకుటద చారు 
తిరుమల గిరియ తిమ్మరాయన కండె నా 
వెరెయ నొసల తిలకద దివ్యమధుకర 
కురుళు భ్రూలతెయ శ్రీకారద కర్ష్ణయుగళ 
అరళిద అరుణకమలద అరళ నయనద 
వరదంత పంక్తి ఎసెవ అధర చుబుకా గ్ర 
స్ఫురిత కంబు కంఠత్రిరేఖె చతుర్చుజ 
అరిశంఖ కటి శోభాభయహస్తవ కండె 
తరణియనంతకిరణ జాను జంఘయ 
కిరుగెజ్టై ఎరడు పాదాంగుళియ నఖద 
వరవజ్రాంకుశ ధ్వజ ఊర్ధ్వ రేఖెయిందొప్పువ 
చరణ మాందళిర కండె వలవింద 


శ్రీనివాస సంకీర్తనలు 65 


పరమపురుష గుణాత్మ నీలమేఘశ్యామ 
సిరియరసు పురందర విఠలరాయన కండె ॥ 


తాళం : మట్ట 
అందుగె కడెయ పెండెయవు మెరెవ 
హొందిద కాంబీదామ కండెనా 
ఇందు పేళలేను జాంబునద సట 
పొందిద చిన్నద సూత్రవ కండెనా 
కుందదె హొళెవ కొస్తుభ వైెజయంతియన్ను కణ 4నా 
ఇందువినందది మెరెవ కుండల 
బంధుర మహిమ బాహుకీర్తి యా 
నందది నిరుపమ తిరువెంగళప్పు పు - 
రందరవిఠలలరాయన కండె నా 


తాళం : త్రివిడ 
తమన కొందవనీత మందరోద్ధర నీత 
భూమియ నెగహీ తందవనీత 
కుమతిరక్కసరను సీళి బలియ బేడిదనీత 
జమదగ్నిభవ ధరజెనాథనీత 
సుమన సేంద్రన తనూభవ సఖ నీత 
చమత్కృతి యింద మూరూరు గెలిద నీత 
అమలకల్కి మొదలాద అనంతావతార నీత 
కమలేశ పురందర విఠల నీత ॥ 


తాళం : అట 
మడువినొళగె గజరాజన కాయ్ట నీత 
మడది ద్రౌపది యభిమాన రక్షక నీత 


66 శ్రీనివాస సంకీర్తనలు 


మిడుకువజామిళన పాశ పరిహరిసి 
కడుమెచ్చి ధ్రువగె ఉన్నత పదవిత్త నీత 
కడలశయన నీత కరుణాంబుధి ఈత 
సడగరద పురందరవిఠలనీత ॥ 


తాళం : అది 
శరణు సకల జగత్పాలకదేవ 
శరణు విరించ్యాది వందితపాద 
శరణు మునిహృత్కుముద చంద్ర 
పరిపూర్ణ గుణనిధి పరమానంద 
పురందర విఠల పూర్ణకామ 


జతి 
ధరెగిదే వైకుంఠ వెందు తోరువ హస్త 
తిరువెంగళప్ప శ్రీ పురందరవిఠల | 


భావము : 

తాను దర్శించిన తిరుమల గిరి తిమ్మరాయని పరమాద్భుతమైన 
సౌందర్యమును దాసులవారు మనోరంజకముగ నభివర్లించుచున్నారు : 
వర మణి ఖచితమైన కిరీటమును ధరించిన తిరుమల తిమ్మరాయని 
దర్శించితిని. విశాల ఫాలమున తిలకము, తుమ్మెదలబోలు, కురులు, 
కనుబొమ్మలు, శ్రీకారముల వంటి కర్ణములు, వికసించిన కమలములబోలు 
విశాల నేత్రములు, చక్కటిపల్వరుసతో సొంపారు అధరములు, అందమైన 
చుబుకాగ్రము, త్రిరేభాసమన్వితమైన కంబు కంఠము, చతుర్చుజములు, 
శంఖచక్రములు గల హస్తములను, శోభాయమానమైన కటిపై ఉంచిన 
హస్తము, అభయహస్తమును దర్శించితిని. సూర్యకిరణములను పోలు 
జానువులు, జంఘలు, చిరుగజ్జెలు, పాదనఖములు, వజ్రాంకుశ ధ్వజ 


శ్రీనివాస సంకీర్తనలు 67 


యం 


ఊర్ధ్వ రేఖలతో నొప్పారు, మామిడి చివుళ్ళ వంటి చరణములను స్రీమతో 
దర్శించితిని. పరమపురుషుడు, గుణాళ్ళుడు, నీలమేఘశ్యాముడు, . 
శ్రీనాథుడు అయిన పురందరవిఠలుని కంటిని. 
అందెలు, కడియాలు, వెండేరములు, ప్రకాశవంతమైన కాంచీ 
దామములను చూచితిని. సువర్ణయజ్ఞోపవీతమును, కౌస్తుభమును, 
వైెజయంతిని చూచితిని. చంద్రునివలె మరయుచుండు కుం ౨ములను, 
పూర్ణమహిమాన్వితుని భుజకీర్తులను కంటిని. ఆనందముతో ఎరుపమాను 
డగు తిరువెంగళప్పను, పురందర విఠలుని దర్శింపితిని. 
తముని సంహరించినవాడితడు. నుందర్‌' స్టరుడు, భూమిని 
పెకలించి తెచ్చినవాడు, కుమతియైైన రక్క సుడు హిరణ్యకశిపుని వీల్చి, 
బలిని యాచించినవాడు, పరశురాముడు, సీతానాథుడు, ఇంద్ర 
తనూజుడైన అర్జునుని సఖుడు, త్రిపురములను జయించినవాడు, 
' అనంతావతారుడు అయిన కమలెశు పురందరవిఠలుడితడు. 
మడుగులో గజరాజాను రక్షించినవాడు, ద్రౌపది మానమును 
సంరక్షించినవాడు, అజామిళుని పాపములను పరిహరించిన వాడు, 
ధ్రువునికి ఉన్నత స్థానమును ప్రసాదించినవాడు, కఠలి శయనుడు, 
కరుణాసాగరుడు, ఆనందమయ పురందరవిఠలుడీతడు. 
'సకలజగత్పాలకా, దేవా శరణు. బ్రహ్మాది వందితపాదా, శరణు. 
మునులహృదయ కుముదములకు చం ద్రునివంటివాడా, శరణు. పరిపూర్ణ 
గుణనిధీ, ఫరమానందా,పురందరవిఠలా, పూర్ణకామా శరణు. భూ 
లోకమునకిదే వైకుంఠమని చూపు 'హస్తము గల తిరువేంగళప్పా, 
శ్రీపురందరవిఠలా శరణు. 
రాగం: పంతువరాళి తాళం:. అట 
కూసు కండెవమ్మ - అమ్మ నిమ్మ - కూసు కండెవమ్మ ॥ ప ॥ 


608 శ్రీనివాస సంకీర్తనలు 


కాసీగె వీసద బడ్డి గళిసికొండు 

శేషగిరియ మేలె వాసవాగిద్దానె 114 

వంచిసి బలెయొళ్‌ ప్రపంచవెల్ల సెళెదు 

కంచి పట్టణది బల్‌ మించాగిద్దానె ॥2॥ 

గుడ్డ బెరళాళెత్తి దొడ్డి గోవ్లళ కాయ 

ఒడ్డి జగన్నాథ గిడ్డాగిద్దానె ॥13॥ 

దుడుకు మూడీ వాలు మడికెగళ ఒడెదు 

'హడగనేరి బందు ఉడుపీలి ఇద్దానె 14॥ 

మంగళరేఖె పాదంగళుళ్ళ నమ్మ 

రంగ పురందర విఠల శ్రీకృష్ణనె ॥ 51 
భావము : 


ఈ పాటలో దాసులవారు యశోదా తనయుని తాము చూచిన 
వైనము వివరించుచున్నారు : “అమ్మా, బిడ్డనుచూ చితిమమ్మా, నీ బిడ్డను. 
చూచితిమి. కాసుకాసుకు వడ్డిగడించి శేషగి6పై వసించుచున్నాడు. 
వంచించి ప్రపంచమును కంచిపట్టణమున మెరుపువలెనున్నాడు. చిటికెన 
గ్రేలితో పర్వతమునెత్తి గోవులను కాచిన వడ్డి జగన్నాథుడు పొట్టిగా 
వున్నాడు. దుడుకుచేసి పాలకడవల పగులగొట్టి పడవనెక్కి ఉడుపీలో 
నున్నాడు. మంగళ రేఖలపాదములు గల మీ రంగ పురందరవిఠల 
శ్రీకృష్ణుడే”. 
రాగం: ముఖారి తాళం: మట్ట 

కండె కండె స్వామియ బేడికొండె ॥1ప ॥ 


కండె తిరుపతి వెంకటేశన కారణాత్మక సార్వభౌమన 
ల “మితార్థవ నీవ దేవన కరుణనిధి ఎందెనిసీ మెరెవన [1 అ.ప ॥ 


శ్రీనివాస సంకీర్తనలు 69 


కోటి సూర్య ప్రకాశవెనిప కిరీటవను మస్తకది కండెను 
నోట కచ్చరియెనిప నగెముఖ నాసలాళి తిరుమణియ కండెను 
సాటి ఇల్లద చతురహస్తది శంఖ చ క్రగదాబ్ద కండెను 
బూటకద మాత్యల్ల కేళిరో భూరిదైవద గండనంఘియ 1111 
తప్పుకాణికె కప్పగళను సప్తలోకగళింద తరిసువ 

ఉప్పు ఓగరగళనె మారిసి ఉచితదిందలి హణవ ఘళిసువ 
ఇప్పత్తుదుడ్డిగె శేరుతీర్థవ ఒప్పదిం కయమాడికొడిసువ 
సర్ప్చశయనన సార్వభౌమన అప్ప వెంకటరమణనంఘియ | 2 ॥ 
ఉరది శ్రీ దేవియళ కండెను ఉన్నతద కౌస్తుభవ కండెను 
గరుడ కిన్నర నారదా దిగళిరలు ఎడబలదళల్లి కండెను 
తరతరది భక్తరిగె వరగళ కరెదు కొడువుద నాను కండెను 
శరధిశయన శ్రీ శేషగిరివర సిరిపురందర విఠలనంఘియ 13 ॥ 


భావము: 


తాముదర్శించిన తిరుపతి వేంకటేశ్వరుని తీరుతెన్నులను దాసుల 
వారు తియ్యతియ్యగా వర్ణించుచున్నారు: * స్వామిని కంటిని. వేడు 
కొంటిని. విశ్వకారణుడైనవానిని సార్వభౌముని తిరుపతి వేంకటేశ్వరుని 
కంటిని. కామితార్ధములిచ్చు దేవుని, కరుణానిధియని పేరుగల తిరుపతి 
వేంకటేశ్వరుని కంటిని. కోటి సూర్యప్రభాసమానమైన కీరీటమును 
ధరించిన మస్తకమును కంటిని... ఆశ్చర్యకరమైన నగు మోముపైనొప్పారు 
తిరుమణిని కంటిని. చతురహస్తములందు సాటిలేని శంఖచ క్రగదాబ్ద 
ములను కంటిని. ఇవిబూటకపు మాటలుకావు. వినుడు! దేవతల స్వామి 
పాదములను కంటిని. సప్తలోకములనుండి ఆపరాధ కానుకలు, కవ్పములు' 
తెప్పించకొను, ఉప్పు అన్నమును అమ్మించి ధనమునార్టించువానిని, ఇరవై 
కాసులకు సేరు తీర్టమునమ్మించువానిని, సర్బ్చశయనుని, సార్వభౌముడగు 


70 శ్రీనివాస సంకీర్తనలు 


తండ్రీ వేంకటేశ్వరుని పాదములను కంటిని. వక్షమున శ్రీ దేవిని, కౌస్తుభ 
మును కంటిని. కుడి ఎడమలందు గరుడ కిన్నెరాదులుండుట కంటిని. 
భక్తులకు పలవరముల ప్రసాదించుట కంటిని. శరధిశయనుడు, శేషగిరి 
వాసుడు అయిన పురందరవిఠలుని పాదములను కంటిని. 

రాగం: సావేరి తాళం: అట 


ధణియ నోడిదెనో వెంకటన మన 
దణియె నోడిదె శిఖామణియ నిర్మలన ప ॥ 


కేసక్కి అన్న ఉంబువన దుడ్డు 

కాసుబిడదె హొన్ను గళిసి కొంబువన 

దోసె అన్నవ మారిసువన తన్న 

దాసర మేళది కుణిదాడుతిహన 1 ॥ 
గట్టి నాల్లియ హొద్దిహన హొర 

హొంటుహోగి బేటెయాడుతలిహన 

గంటె నాదకె ఒలియువన భూవై - 

కుంఠవిదెందు 'హస్తవ తోరిదవన 112 ॥ 


బెట్టదొళగె ఇరుతిహన మన 

ముట్టిభజప భకుతరిగొాలిదవన 

కొట్ట వరవ తప్పదవన ఈ 

'సృష్టిగధిక పురందరవిఠలన 131 


భావము: 

తాము దర్శించిన దొరను వేంకటేశ్వరుని దాసులవారు ఈ 
శ్రీరనలో మనోహరముగ, కన్నులకు కట్టినట్టు వర్ణించు చున్నారు: 
దొరను చూచితిని. వేంకటేశ్వరుని, శిఖామణిని, నిర్మలుని మనసార 


శ్రీనివాస సంక్తీర్తనలు 741 


దర్శించితిని. ఎర్రబియ్యపుటన్నము భుజంచువానిని, ధనమును, బంగా 
రమును గడించువానిని, దోసెను అన్నమును అమ్మించు వానిని, తన 
దాసబ్బందమున నర్తించువానిని చూచితిని. ముతుక ఉత్తరీయము 
ధరించిన వానిని, బయల్వెడలి వేటాడువానిని, గంటానాదమునకు 
స్రసన్నుడగు వానిని, భూవైకుంఠమిదేయని హస్తమున చూపువానిని 
చూచితిని. కొండపై నివసీంచు వానిని, మనసారా తనను భజియించు 
భక్తులనను గ్రహించు వానిని, వరములిచ్చి తప్పని వానిని, సమస్త సృష్టికి 


అధికుడైన పురందరవిఠలుని చూచితిని. 
రాగం: సౌరాష్ట్ర తాళం: అట. 
సకలదురితగళ పరివార మాడిద్యా వెంకటేశ ॥ప ॥ 


భకుతి గొలిదు బందు భక్తర కాయ్టెయో వెంకటేశ 1 అవ ॥ 


మత్స్యావతారది నాల్కువేదవ తంద్యా వెంకటేశ 
పృథ్వి భారవ పొత్తు భృత్యర నీ కాయ్చె వెంకటేశ 111 ॥ 


ధరెయనోయ్రన కోరెదాడెయిందలి కొంద్యా వెంకటేశ 


తరళ గొలిదు నీ కంభదిందలి బంద్యో వెంకటేశ 12 ॥ 
భూమిదానవ నీడిదవన బాగిల కాయ వెంకటేశ 
భూమి పాలరనళిదు భార్గవ నెనిసిద్యా వెంకటేశ  13॥ 


దళశిరనను కుట్టి శశిముఖియళ తంద్యా వెంకటేశ 

అసురెయ సంహరిసి కంసన మడుహిద్యా వెంకటేశ 14 ॥ 
అధమజనరిగె బోధిసి బత్తలె నింద్యా వెంకటేశ 

కుదురె ఏరి కల్కి రూపవ తాళ్టో వెంకటేశ . 151 


హరిదాసర మేలె ఒలిదు వేగది బంద్యా వెంకటేశ 
వరద పురందరవిఠల నమో నమో వెంకటేశ ' _ 161 


72 శ్రీనివాస సంకీర్తనలు 


భావము: 
ఈజ్తీర్తనలో దాసులవారు భగవంతుని ప్రస్తుతించుచు వివిధావ 
తారములో ఆయన నిర్వ హీంచిన మహత్కార్యములను పేర్కొను 
చున్నారు: 
సకల దురితముల పరిహరించితివి వెంకటేశా. భక్తికి ప్రసన్నుడవై 
వచ్చి భక్తుల గాచితివి వెంకటేశా. 
మత్స్యావ తారమున నాల్గు వేదముల దెచ్చితివి వెంకటేశా. 
పృథ్వి భారము మోసి భృత్యులను గాచితివి వెంకటేశా. 
ధరనపహరించిన వానిని కోరలతో చంపితివి వెంకటేశా. బాలునికి 
ప్రసన్నుడవై నీవు స్తభమునుండి వచ్చితివి వెంకటేశా. 
భూమిదానమిచ్చినవాని వాకిట కాచితివి వెంకటేశా. భూపాలుర 
సంహరించి భార్గవు డనీపీంచు కొంటివి వెంకటేశా. 
దళశిరుని మర్దించి శశిముఖిని దెచ్చితివి వెంకటేశా. రక్కసిని 
సంహరించి, కంసుని మట్టు వెట్టితివి వెంకటేశా. 
అధములకు బోధించి దిగంబరముగ నిలచితివి వెంకటేశా. 
గుర్రమునెక్కి కల్కిరూపు ధరించితివి వెంకటేశా: 
హరిదాసులకు ప్రసన్నుడవై వేగముగ వచ్చితివి వెంకటేశా. వరద 
పురందరవిళఠల నమో నమో వెంకటేశా! 
రాగం: నాదనామక్రియ తాళం: రూపకం 
. నిన్ననోడి ధన్యనాదెన్లో హే శ్రీనివాస ॥ప॥ 
నిన్న నోడి ధన్యనాదె ఎన్న మనది నింతు సుప - 
సన్న దయమాడి నీను మున్ని నంతె సలహబేకో ॥ అప ॥ 


శ్రీనివాస సంకీర్తనలు 73 


లక్ష్మి రమణ పక్షివాహన లక్ష్మి నిన్న వక్షదల్లి 
రక్షణశిక్షణదక్ష పాండవపక్ష కమలాక్ష రక్షిసు మ ॥ 
దేశదేశగళను తిరుగి ఆశాబద్ధనాదె స్వామి 

_ దాసనెనిసి ఎన్న జగదీశ కాయో వాసుదేవ 121 


కంతుజనక కొట్టు ఎనగె అంతరంగద సేవెయన్ను 
అంతరవిల్లదె పాలసయ్య హొంతకారి పురందరవిఠలల 13 ॥ 
భావము :' | _ 
ఈ కీర్తనలో దాసులవారు తనను రక్షించమని శ్రీనివాసుని 
ప్రార్థించుచున్నారు : “ఓ శ్రీనివాసా, నిన్ను దర్శించి ధన్యుడనైతిని. 
సుస్రసన్నా, నా మదిలో నెలకొని మునుపటివలె నన్ను రక్షించుము. 
లక్ష్మీరమణా , పక్షివాహనా, రక్షణ శిక్షణ దక్షా, పాండవ పక్షా, కమఘలాక్షా, 
లక్ష్మి నీ వక్షమున వసించుచున్నది. నన్ను రక్షించుము. దేశద్రిమ్మరినై 
అశాపాశబద్భుడనైతిని. నన్ను నీ దాసుడనిపీంచి, జగదీశా, రక్షింపుము. 
మన్మథజనకా, నాకు అంతరంగ సేవనొసగి, నన్ను నిరంతరము 
పరిపాలించుము; బలళాలీ, పురందర విఠలా!?” 


రాగం:మోహన తాళం : అట 

" నిన్న దివ్య మూరుతియ కణ్ణుదణియనోడి 
ధన్యనాదెను ధరియొళు ॥1ప॥॥ 
ఇన్ను ఈ భవభయకె అంజలేతకె దేవ 
చెన్న శ్రీ వెంకటేశా, ఈశా -. ॥ అవ॥ 
ఏసు జన్మద సుకృతఫలవు బందోదగితో 

"ఈ స్వామి పుష్కరణి యోళ్‌ 
నా స్నానవను మాడి వరాహదేవర నోడి 
శ్రీ స్వామి మహాద్వారకె 


త్మ 


శ్రీనివాస సంకీర్తనలు 


ఈశరీరవను ఈడాడి ప్రదక్షిణెమాడి 

లేసినిందలి పొగళుత 

ఆసువర్షద గరుడగంబవను సుత్తి సం- 

తోషదిం కొండాడిదె - బిడదె 11 | 
నెట్టనెయ ద్వారవ దాటి పోగుతిరలు 

దట్టణియ మహాజనదొళు 

కృష్ణాజినదవర కెపెట్టు కాణుత్త కం- 

గెట్టు హరిహరి ఎనుతలీి 

గట్టి మనసినలి తలె చిట్టిట్టు శీఘ్రదలి 

కట్టంజనకె పోగుత 

బెట్టదధిపతి నిన్న దృష్టీయిందలి నోడి 

'సుట్టె ఎన్నయ దురితవా - దేవా 121 
శిరదల్లి రవికోటి తేజదిందశయువ 

కిరీట వరకుండలగళ 

కొరళళ్లి సర వైజయంతి వనమాలెయను 

పరిపరియ హారగళను 

ఉరది శ్రీవత్సవను కరది శంఖవ క్రగళ 

వరనాభిమాణికవను 

నిరుపమ మణి ఖచిత కటిసూ త్ర పీతాంబరవ 

చరణయుగ దందుగెయను - ఇన్ను 13 ॥ 


ఇక్షు చాపన పీతనె పక్షీంద్రవాహననె 
లక్ష్మీపతి కమలాక్షనె 

ఆక్షయ అజసురేంద్రాది వందితనె 
సాక్షాజ్జగన్నాథనె 


శ్రీనివాస సంకీర్తనలు 75 


రాక్షసాంతక భక్రవత్సల కృపాళు నిర- 

పేక్ష నిత్యతృప్తనే 

కుక్షి యొళగీరేళు భువనవను పాఠిపనె 

రక్షిసువుదొళితు దయది - ముదది 14 ॥॥ 


_ఉరగగిరియరస నిన్న చరణ నోడిదమేలె 
ఉరగ కరి వ్యాఘ్ర సింహ 
అరసు చోరాగ్ని వృశ్చిక కరడి మొదలాద 
పరిపరియ భయగళుంటే 
పరమవిషయగళ లంపటదొళగె సిలుకిసదె 
కరుణిసువుదొళితు దయవా 
స్మరగధికలావణ్య పురందరవిఠలనే 
శరణజనకరుణార్హవా దేవా 

భావము: 

ఈ పాటలో దాసులవారు శ్రీ వేంకటేశ్వర దర్శనానుభవమును 
హృదయంగమముగ వర్ణించుచున్నారు: *' శ్రీ వేంకటేశా, నీదివ్యమంగళ 
విగ్రహమును కనులార దర్శించి ధన్యుడనైతిని. ఇక ఈ భవభయములకు 
బెదరుటెందులకు? ఎన్ని జన్మల సుకృతఫలమో, స్వామిపుష్యరిణిలో 
స్నానమాడి, వరాహస్వామిని దర్శించి, మహద్వారమున శరీరమును 
ఫడవైవి, ప్రదక్షిణమాచరించి, మనోహరముగ స్వామిని కీర్తించుచూ 
సువర్ణగరుడగంబము దాట్టుకుతిరిగి ఆనందపారవశ్యవములో 
కొనియాడితిని. ద్వారమును దాట్టుచూ, క్రిక్రిరసిన జనమధ్యమున కృ 
ష్టాజినధారుల చేతి దెబ్బలు తినుచు, కంగారుతో “హరిహరీ* యనుచు 
దృఢమైన మనస్సుతో కటాంజనమునకుపోవుచు, నిన్ను చూచిన 
క్షణమున, కొండథరాయా, నాపాపములను దహించివేసితీవి. శిరమున 
కోటిసూర్య ప్రభాభాసమానమైన కిరీటము, కుండలములు, కంఠమున 


76 శ్రీనివాస సంకీర్తనలు 


అతి 


వైజయంతీ సరము. వనమాల, పరిపరివిధముల 'హరములను, వక్షమున 
శ్రీ వత్సమును, హస్తములందు శంఖచఖ్రములను, నాభియందు 
మాణిక్యమును, మణిఖచితకటిసూ త్రమును, వీతాబరమును, చరణ 
యుగములనందెలను దర్శించితిని. 

“ ఇక్షుచాపుడైన మన్మథుని తండ్రీ, పక్షీంద్రవాహనా, లక్ష్మీపతీ, 
కమలాక్షా, అక్షయా, అజసురేంద్రాదివందితా, జగన్నాథా, 
రాక్షసాంతకా, భక్తవత్సలా, కృపానిధీ, నిరపేక్షా, నిత్యతృషప్తా, ఉదరమున 
పదునాల్లు లోకములను భరించినవాడా, దయతో, ఆనందముతో నన్ను 
రక్షింపుము. ఉరగగిరి ప్రభో, నీదు చరణములు చూచిన పీదప ఉరగ, 
కరి, వ్యాఘ్ర, సింహ, రాజు, చోర, అగ్ని, వృశ్చికాదుల వలన భయము 
కలుగునా? శరణుజొచ్చిన వారిని కాపాడు కరుణాసముద్రా, మన్మథుని 
మించిన లావణ్యముగలవాడా, పురందరవిఠలా, విషయలంపటమునందు 
నన్నిరికించక కరుణించుము. 


నీడవోలె మాతోడ నడయాడు ఓ ఇందిరా 
- పాదయమందిర విహారీ, ఇంతవరకు ఎందు దాగితివి? 
రాగం: శ్రీ తాళం : అట 
నీ నిరుశెల్లిద్ది హేళయ్య 
శ్రీనివాసమూరుతి గోవళరాయా ప ॥ 
పాలసాగరది హావినమేలె తళి- 
రాలదెలెయ మేలె యశోదెయ 


తోళిన మేలె గోపీయరళ్లి క్రతు- 
శాలెయొళరసీ నోడిదరిల్ల 11 ॥ 


కడెవల్లీ తురువిండుగళల్లీ సత్య 
నుడివల్లి ఎణెగాణిసదళ్లి 


శ్రీనివాస సంకీర్తనలు 1 77 
మడది రుగ్మిణి జాంబవతియరల్లి, ని- 
న్నడిగళరసి నోడిదరిల్ల 12 ॥ 


ఏకాదశియ జాగరదళ్లి పుణ్య - 

లోకపావన భాగవతరల్లి 

వ్యాఖ్యాన తెగెదు నోడిదరిల్ల; జగ- 

దేక పురందర విఠల 13॥ 
భావము; 

ఈ కీర్తనలో దాసులవారు వేంకటేశ్వరుని రాత్రి ఎక్కడ వుంటివని 
ప్రల్నించుచున్నారు. . 

నీవు రాత్రి యెక్కడుంటివి? చెప్పుమయ్య! శ్రీనివాసమూర్తీ, 
గోవులరాయా- 

పాలసముద్రమున పాముపై, లేతవటపత్రముపై, యశోద 
ముంజేతిపై, గోపీకలమధ్యలో , యజ్ఞశాలలో , వెదకిచూడగ లేవు. 

చిలుకు చోట, ఆలమందల మధ్యలో, సత్యము పలుకుచోట, 
సాటిలేనిచోట (వైకుంఠమున), భార్య రుక్మిణి, జాంబవతుల దగ్గర, నీ 
పాదముల వెదకి చూడగా లేవు. 


ఏకాదశి జాగరమందు, పుణ్యలోకపావనులగు భాగవతులందు 
వ్యాఖ్యానము తీసి చూడగా లేవు; జగదేక పురందరవిఠలా! 


రాగం : మంచి | తాళం : ఛాపు 
ఎన్న బిట్టు నీనగలదిరు శ్రీనివాస  1ప॥ 
నిన్న నంబిద దాసనల్లవేనో ॥ అవ ॥ 


78 శ్రీనివాస సంకీఠనలు 


తనువెంబో మంటపది 

మనవెంబో హసెమంచ 

ఘనవాద సుజ్ఞాన దీపద బెళకల్లి 

సనకాది వంద్య నీ బేగ బారో 111 11 


పంచరివరు యావాగలూ 

హొంచువోకి ఎన్నను నోడుతారె 

కొంచగారరు ఆరుమంది అవరు 

హించుముంచిల్లదె ఎెయుతారె ॥12॥ 
మున్నమాడిద దుష్కర్మది బళలిదె 

ఇన్నాదరు నీనెన్న కాయో 

ఘన్నమహిమ శ్రీ పురందరవిఠల 

మన్నిసీ మమతె ఎన్నల్లి తోరో 13 ॥ 


భావము : 


ఈ పాటలో దాసులవారు తనను కష్టముల పాలువేయు, 
పంచేంద్రియములనుండియు, అరిషడ్వర్గముల నుండియు రక్షించమని 
శ్రీనివాసుని వేడుకొనుచున్నారు: శ్రీనివాసా, నన్ను ఎడబాసీయుండ 
వలదు. నేను నిన్ను నమ్మినదాసుడనుగానా ? తనువనెడు మంటపమున 
మనసనెడు పట్టుమంచమును సిద్ధపరవినాను. ఘనమైన జ్ఞానజ్యోతి 
కాంతిలో, వేగిరము వేంచేయుము సనకాదివంద్యా! పంచ 
జ్ఞానేంద్రియములు అనుక్షణమును నన్ను విషయలోలుపునిగా చేయు 
చున్నవి. -ఆరిషడ్వర్లము నన్ను సమయాసమయములు లేక పతన 
మొనరించుచున్నది. గతమున నొనరించిన దుష్కర్మములతో నలసి 
పోయితిని. ఇకనైన నన్ను రక్షింపుము. ఘనమహిమా, పురందరవిఠలా, 
మన్నించి నాయెడ మమతను చూపుము. 


శ్రీనివాస సంకీర్తనలు 79 


అంగుష్టాగ్రమున అమర తరంగిణిని ఉదృవింపబేసి 
ముల్లోకముల పాపముల నింకింపజేసిన పరమాత్ముని 
అప్రాకృత పాదారవిందములకు దాసులవారి 
దండప్రణొామములు 
రాగం : సురటి తాళం : ఆది 
శరణు వెంకటరమణ నిన్న 
చరణవ నంబిదె నాను ॥1ప ॥ 


కరుణాసాగర కామిత ఫలవీవ 

శరణ భక్తర కావ గరుడవాహన దేవ 1 అప ॥ 
భక్తవత్సల హరియె, నమ్మ 

భవదురిత పరిహారనె 

అఖిలాండకోటి బ్రమ్మాండనాయక 

శరణ భక్తరకావ సురమునిగళ దేవ 11 ॥ 


పాపవినాశిని తీర్ధ నమ్మ . 

పాతకవ పరిహరనే 

శ్రీ వెంకటగిరినివాస 

కోనేరి తీర్చాధివాస నివాస 11 2.॥ 

దేశకధికవాద - నమ్మ 

శేషగిరియలి వాస 

శ్రీవేంకటగిరి తిరుమలేశ 

దాసదాసర సలహువ పురందరవిఠల . 13 ॥ 
భావము: 
ఈ పాటలో దాసులవారు శ్రీ వేంకటేశ్వరస్వామి పాదపద్మములకు. 
అభివందనమాచరించుచున్నారు : వేంకటరమణా, శరణు! నీ చరణము 


80 శ్రీనివాప సంకీర్తనలు 


నమ్మియున్నాను. కరుణాసాగరా, కామితార్థము నాసగుము. శరణు 
జొచ్చిన భక్తులను కాపాడు గరుడవాహనా, దేవా! భకృవత్సలా, హరీ, 
భవదురితపరిహారా, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకా, శరణు జొచ్చిన 
భక్తులను కాపాడు సురనాయకా, మునినాయకా. పాపవినాశినీ తీర్రముతో 
పాతకమల పరిహరించువాడా! శ్రీ వేంకటనివాసా, కోనేటితీర్ధాధివాసా! 
లోకములందు మిన్నయైన మా శేషగిరివాసా, శ్రీ వేంకటగిరి తిరుమలేశా, 
దాసదాసుల రక్షించు పురందరవిఠలా , శరణు!. 


రాగం : హీందూస్తాని కాఫీ తాళం : ఏక 
వెంకటాచలనిలయం వైకుంఠపురవాసం 1॥1ప॥ 
పంకజ నేత్రం పరమపవిత్రం 
శంఖ చక్ర ధర చిన్మయరూపం అప ॥ 
అంబుజ భవ వినుతం అగణిత గుణధామం 
తుంబురునారద గాన వినోదం 
అంబుధి శయనం ఆత్మాభిరామం 1111 
పాహీ పాండవ పాలం కౌరవ మద హరణం 
బాహు పరాక్రమ ఫణిపతిశయనం 
అహల్యాశాప విమోచన చరణం 12॥ 
సకల వేదవిచారం సర్వజీవి నేతారం 
మకరకుండల ధర మదన గోపాలం 
భకుతవిపోషక పురందరవిఠలం “13॥ 
భావము : 


ఈ కీరనలో దాసులవారు వెంకటాచల నిలయుని అనేకవిధముల 
సంస్తుతించుచు నమస్కరించుచున్నారు. ఇది ప్రసిద్ధమైన సంస్కృత 


శ్రీనివాస సంకీర్తనలు 81 


గానము. ఇందు “నమామి” అను క్రీయాపదమును తుది చరణాంతమున 
చేర్చుకొనవలెను. 


శ్రుతితతుల అభిమాని లక్ష్మీస్తుతులకు 
గోచరించని అప్రతిహత మహైైర్యాదఖిల 
సద్గుణగణాంబోధియయ్యును తనవారు చేయు 
సంస్తుతికి వశుడై ఆనందించు భక్రపక్షపాతియగు 
శ్రీనివాసుని కడ దాసులు చేసిన సంస్తుతి 


ఉగాభోగము 

స్త్రీయరిగె పురుషరు మోహిసువరల్లదె 

ఫురుషరిగె పురుషరు మోహిసువుదెంతో 

హరీ, పరమపురుష్ప పురుషోత్తమ 

పురుషబ్రమ్మాదిగళు నినగె మోహిసువ్రై 

తిరు వెంగళప్ప సీ రిపురందరవిఠలలరాయ 

జగదొళగె నీను మోహనరూపకాణో 

హరీ, పరమ పురుష్పు పురుషోత్తమా ॥ 
భావము: 

ఈ ఉగాభోగములో దాసులవారు శ్రీవేంకటేశ్వరుని పుంసా 
మోహన రూపమున భివర్ణించుచు స్రస్తుతి చేయుచున్నారు : 

స్త్రీలను పురుషులు మోహింతురుగానీ, పురుషులు పురుషులను 
మోహించుటెట్లు? హరీ, పరమపురుషా, పురుషోత్తమా - పురుష 
బ్రహ్మాదులు నిన్ను మోహింతురు. తిరువేంగళప్పా! శ్రీ పురందర 
విదలరాయా, జగమున నీవు మోహనరూపుడవు. హరీ, పరమపురుషా, 
పురుషోత్తమా! 


రాగం : పూర్వి 


బజ్జీ సలళవే నిన్న వెంకటరన్న 
బజ్జీసలళవల్ల భకుత వత్సలదేవ 
పన్నగశయన పాల్లడలొడయనె రంగ 
. అసమపరా క్రమి తమనెంబ దైత్యను 
శశిధరవరది శక్రాద్యరిగళుకదె 
బిసజసంభవన ఠక్కిసి నిగమవ కద్దు 
విషధియొళడగిరలు ఒదగి బందమరరు 
వసుధీశ కాయటేకెందెనలవన -మ- 

రిస వేదావళియతందు మెరెదె దశ- 
దిసియొళు బొమ్మగందు వేదవ కరు- 
ణిసీదె కంజాక్ష కేశవ దయాసింధు 
ఇంద్రాది సకల దేవతెగళెల్లరు దైత్య- 
వృందవొందాగి మత్సరవ మరెదు కూడి 
బందు నెరెదు మురహర నిన్న మతదింద 
మందరా ద్రియ కడెగోల గ్రెయ్డ తుళఫ- 
ణీంద్రన తను నేణినందది బంధిసీ 
సింధు మథిసుతిరలు ఘనాచల- 

వందు ముళుగి పోగలు బెన్నాంతు -ము 
కుంద నెగహిదె సురరు జయజయవెనలు 
ఖళ శిరోమణి కనకాక్ష నెంబసుర ని- 
న్నాళు సెణసువెనెంబ గరువదిందలి బహు 
బలదిందుద్ధటనాగి దివిజర నంజిసి 
ఇళెయ కద్దు రసాతళ దొళగిరె నిన్న 


శ్రీనివాస సంకీర్తనలు 


తాళం : అట 
॥1ప ॥ 


| అ.వ || 


11111 


12॥ 


శ్రీనివాస సంకీర్తనలు 8 


పొళెవ కోరెగళింద తివిదు రక్కసన అ- 
ప్పళిసి కొందవన దిండు గెడహీ మహీ- 
అలనెయొడనె కైకొండు పాలిసిదె పూ- 
మళిగరెదరు అమరరు నెలెగొండు ॥3॥ 


హగలిరుళళివిల్లదసుర కశిపు తన్న 

మగన హరియ తోరెందధిక బాధిసుతి 

బగిదు కంబవనొడెదధిక రోషాగ్షి కా- 

ర్పొగె సూసి గగనమండల ధగధగ ధగ 

ధగిప ప్రజ్వాలెయనుగుళి హిరణ్యకన కూ- 

రుగురిందొడల సీళి కరుళమాలె 

తెగెదు కంఠదలి తాళి ఒప్పిదె నర 

మృగరూపీ త్రాహియెనలు శశిమౌళి 14 ॥ 


కులిశధరనగెద్దు కువలయదాొళు భుజ- 

బలవిక్రమదలి సౌభాగ్యదున్నతియింద 

బలి వాజొిమేధగ్రైయలు వటువేషదిం- 

దిళిదు త్రిపాదభూమియ దానవ బేడి 

బలుహమ్మ మురియబేకెందవన శిరమెట్టి 

నెలన ఈరడి మాడిదె - చరణవిట్టు 

జరిజజాండవ నోడెదె అంగుష్టది 

సులలీత సుమనస నదియ నీ పడెదె 115 ॥ 


పొడవి పతిగళాళగధిక కార్తవీర్య 

కడుధీర దేవ దైత్యరిగంజదవన బెం- 
బిడదె సం గ్రా మదొళధిక సమర్థన 
హొడెదు తోళ్లళ కుట్టి కెడహి ఆగసదొళు 


64 


శ్రీనివాస సంక్తీర్తనలు 


మృడ ముఖ్యదేవ సంతతి నోడె క్షత్రియర 

పడెయ నెల్లవ సవరి మాతెయ శిర 

కడిదు తత్పతి తోరి పీడిదెగండు 

గొడలీయ కరది బల్లిద దనుజారి 16 ॥ 


దశరథరాయ కొసల్యానందననా గి 

బుషీ విశ్వామిత్రన ధ్వరచ రక్షిసి ఘన 

విషకంఠ ధనువ ఖండిసి జానకియ తందు 

త్రిశిర దూషణ ఖరరళిదు వాలియ నందు 

నిశితా స్హ్రదింద సంహరిసీ సాగరవ బం- 

ధిసి రావణన శీరవ కత్తరిసి రం- 

జిసువ లంకాపురవ విభీషణగె 

ఎసెవపట్టవ కట్టిదెలె దేవగురువె 17॥ 


' దెవకి వసుదేవరల్లి జనిసి లోక 


పావన్థైయ్రు పన్నగన వెడెయమెట్టి 

గోవళనాగి గో వర్ధన గిరియెత్తి 

మావ మల్లర కొందు పారిజాతవ తందు 

అవిప్రనలి ఓది పోదపత్యననిత్త 

తావరె దళసునేత్ర త్రిభువన సం- 

జీవ పరమ పవిత్ర శ్రీరుక్మిణి- 

దేవి మనోహరశుభనీలగాత్ర 18 ॥ 


సరసిజాసన భవ ఇంద్రాదిగళుకదె 
దురుళదానవరిరలందు ఖేచరదొళు' 
నిరుపమ నీనె ఒందొందు రూపగళింద 
హరగె సహాయవాగి దనుజి స్త్రీయర వ్రత 


శ్రీనివాస సంకీర్తనలు 85 


పరిహారమాడి ఆయాసవిల్లదలె ము- 

ప్పురవ అళిద నిస్సీమ అఖిళ శ్రుతి 

యరసీ కాణద మహిమ హేసామజ- 
వరద సుపర్ణవాహన సార్వభౌమ 19 ॥ 


మణి మయయుక్త ఆభరణదిందెసెవ ల- 
క్షణవుళ్ళ దివ్యవాజియనేరి ధురదొళు 
కుణివ మీసియు ఘోరవదన ఖడ్గవర్మ 
వనుకొండు ద్రహిణాదిగళు పోగళులు కలి 
దనుజరెల్లరనొందె దినదొళు సవరిద 
రణభయంకర ప్రచండ మూజగదొళు 
ఎణెగాణెనెలొ ఉద్దండ కల్కి దిన- 
మణికోటితేజ దుష్కృతకులఖండ. 110 ॥ 
చిత్తజనయ్యనె చిన్మయగా త్రనె 
ఉత్తమ దర చక్ర గదె జలజాంకనె 
'సుత్తలు అరసలు నినగెల్లి సరికాణె 
హొత్తు హొత్తిగాదిత్యర బిన్నప కేళి 
హత్తవతారది అసురర మడుహిదె 
నిత్య త్రిస్థానవాస వాగిహ సర్వ 
భక్తర మనోవిలాస సలహో పురు- 
షోత్తమ పురందరవిఠల తిరుమలేశ 11141 1 


భావము ; 


ఈ కీర్తనలో దాసులవారు దశావతారములను మనోరంజకముగ 
నభివర్లించుచున్నారు : వేంకటరమణా! నిన్ను వర్షించట సాధ్యమా! 
తముడను రాక్షసుడు శివుని వరబలమున గర్వించి, వేదములనపహరించి, 


86 శ్రీనివాస సంకీర్తనలు 


సముద్రమున దాగియుండగా, దేవతల మొరవిని మత్సా్యారూపుడవై 
దనుజాని సంహరించి వేదములను రక్షించి, విధాతకొసంగితివి. 


'మందరాద్రిస్‌ కవ్వముగా చేసుకొని, దేవతలు, దానవులు 
సింధువును మథించునపుడు కవ్వపు కొండ మునిగిపోగా, ముకుందా 
కూర్మమై వెన్నిచ్చి దానినుద్ధరించితివి. 

హిరణ్యాక్షదనుజుడు దేవతలను పరాజితులంజేసి భూమి 
నపహరించి, రసాతలమున నుండ వానిని వరాహరూపమున నిర్జించి 
వసుధను రక్షించితివి. 


హరిని చూపుమని తన కుమారుని బాధించు హిరణ్యకశిపుని 
నరసింహరూపుడవై వాడిగోళ్ళతో చీల్చి, సంహరించి హాన్‌ వులు 
హారముగ ధరించితివి. 


ఇంద్రుని జయించి అశ్వమేధయాగము చేయు బలిని వామనుడవై 
మూడడుగుల నేలను దానమడిగి, భూమిని రెండడుగులచే కొలచి, 
చరణముతో బ్రహ్మాండమును పగిల్చి, నీ అంగుష్టమున సురనది నుద్బ 
వింపజేసితివి. 


దేవతలను ధిక్కరించిన కార్తవీర్యుని పరశురాముడవై కదన 
రంగమున నెదుర్కొని కరములను ఖండించి, క్షత్రసైన్యమును నరికి, 
తల్లి శిరమును ఖండించి తం డ్రికి చూపించితివి. 

దాశరథివై విశ్వామిత్రుని యాగమును రక్షించి; శివునివిల్లు విరచి, 
జానికిని చేపట్టి, త్రిశిర, ఖరదూషణులను వధించి, వాలిని సంహరించి, 
సాగరముపై వారథి నిర్మించి, దశకంథఠుని శిరములనుత్తరించి, లంకా 
నగరమును విభీషణునకు పట్టముగట్టితిి. 


శ్రీనివాస సంకీర్తనలు . 87 


దేవకీ వసుదేవులందు కృష్ణుడవై జన్మించి, కాళీయుని మర్దించి, 
గోపాలకుడవై గోవర్థన గిరినెత్తి, వూవుయగు కంసుని చంపి, 
పారిజాతమును దెచ్చి, గురువగు సాందీపనికి గురుదక్షిణగా నతని 
కుమారుని పునర్జీవితుని చేసితివి. 


మహేంద్రాదులను ధిక్కరించిన దైత్యుల మదమునణచగోరి 
బుద్ధుడవై అలనాడు ఆకసమున అనేక రూపములతో హరునకు 
సహాయముచేసే త్రిపురములను నాశనమొనర్చితివి. 

మణిమయాభరణ శోభితమగు ది వ్యాశ్వమునెక్కి , రణభయంకరా, 
ప్రచండా, కలిదనుజులందరినీ యొకేదినమున నాశనము జేసితివి.. 
కల్కా్యవతారా, ముల్గోకములందు నీకు సాటిలేరు. = 

మన్మథుని తండ్రీ, చిన్మయగాత్రా, ఉత్తమమైన శంఖ, చక్ర, గద 
జలజ చిహ్నములుగలవాడా, వెదకిచూడ నీకెక్కడను సరియగు వారిని 
కానను! దేవతల ప్రార్ధనలాలకించి దశావతారములతో నసురుల 
సంహరించితివి. నిత్య త్రిస్టానవాసా, సర్వభక్త వునోవిలాసా, 
పురుషోత్తమా, పురందర విఠలా, తిరుమలేశా, రక్షింపుము. 
రాగం : ఆనందభైరవి తాళం : అట 

నీనే దయాళో నిర్మలవిత్త గోవింద 

నిగమగోచర ముకుంద ॥ప ॥ 


జ్ఞానిగళరసు నీనల్లదె జగకిన్ను 
మానదిందలి కావ దొరెగళ నాకాణె ॥ అప ॥ 


బగె బగెయలి నిన్న తుతివెనో నగధర 
ఖగపతివాహననే 
| మగువిన మాతెందు నగుత కేళుత బందు 
బేగదిందలి కాయో సాగరశయననే 11 ॥ 


88 శ్రీనివాస సంకీర్తనలు 


దానవాంతక దీనజనమందారనే 

ఛ్యానిపర మనసంచారనె 

మౌననాదెను నిన్న ధ్యానానందది ఈగ 

సానురాగది కాయో సనకాది వంద్యనె 12 ॥ 

మందరధర అరవిందలోచన నిన్న 

కందనెందెణిసో ఎన్న 

సందేహవేకిన్ను స్వామి ముకుందనె 

బందెన్న కాయో శ్రీ పురందర విఠలనె 13 ॥ 
భావము: 

ఈపాటలో దాసులవారు తనను రక్షించువారు వేరెవ్వరు లేరని, 
శ్రీనివాసుడే రక్షకుడని వక్కాణిచుచు, కరుణతో పరిపాలించమని హరిని 
ప్రార్ధించుచున్నారు శ్ర . 

నిర్మలచిత్తా, గోవిందా, నిగముగోచరా, ముకుందా - నీవే 
దయాళుడవు. జ్ఞానిజననాథా! ఈ జగత్తును రక్షించు దొరను నిన్నుగాక 
వేరొక్కని గానను. నగధరా, ఖగపతివాహన, నిన్ను పరిపరివిధముల 
కీర్తించెదను. సాగరశయన, వా మాటలను బాలుని పలుకులవలె చిరు 
నగవుతో వినుచు వేంచేసే, వేగిరము రక్షింపుము. దానవాంతకా, దీనజన 
మందారా, ధ్యానించువారి మనోసంచారా, సనకాది మునివంద్యా! నీ 
ధ్యానానందమున మౌనము వహించితిని. సానురాగమున రక్షింపుము. 
మందరధరా, అరవిందలోచనా, నన్ను నీ బిడ్డనిగా నెంచుము. 
ముకుందా, 'పురందరవిఠలా, .సందేహమెందులకు స్వామీ? వళ్ళి 
రక్షింపుము. 

ఉగాభోగము 
తప్పు సాసిరగళ ఒప్పి కాయొ కృపాళు 
ముప్పురవనళిదంథ మునీం ద్రవంద్యనె 


శ్రీనివాస సంకీర్తనలు 89 


అప్రమేయనె నిన్న అద్భుత మహిమెగళ 
అప్పునిధియళ్లి పుట్టిద వళరియళు 
కప్పు మేఘ కాంతి యొప్పువ తిమ్మప్ప 
అప్రాకృతరూప పురందరవిఠలా 
భావము: 
ఈ యుగాభోగమున దాసులవారు తిరుమలేశుని అద్భుత 
మహిమలను కీర్తించుచున్నారు: 


తప్పుల వేయింటిని వొప్పీ కాయుకృపాళో! ముప్పురముల 
నాశనము చేసిన మునీం ద్రవంద్యా! 


అప్రమేయా, నీ అద్బుతమహిమలను (కడలిలో) అప్పునిధిలో 
పుట్టినయామె ఎరుగదు. నీలమేఘకాంతితో నొప్పారు తిమ్మప్పా! అప్రాక్ళ 
తరూపా! పురందరవిఠలా! 


ఉగాభోగము 
ఎన్నమ్మ సిరిదేవి ఇన్ను అరియళు మహిమె 
కున్నిమానవను నానేను బల్లెనో 
పన్నగా ద్రినిలయనె పరమపావన్న కృష్ణ 
ఎన్ననుద్ధరిసయ్య పురందరవిఠల 


భావము ; 

ఈ యుగాభోగమున దాసులవారు తననుద్ధరించమని పన్నగా ద్రి 
నిలయుని ప్రార్ధించుచున్నారు: 

మాయమ్మ శ్రీదేవి యింకను నెటుంగకున్నది నీ మహిమ. అల్బ 
మానవుడను నేనేమి యెరుంగగలను? పన్నగా ద్రినిలయా! పరమపావనా! 
కృష్ణా! నన్నుద్ధరింపుమయ్య పురందరవిఠలా! 


90 


శ్రీనివాస సంకీర్తనలు 


సుళాది 
తాళం : ధృవ 

అచ్యుతానంత గోవింద ముకుంద 
వామన వాసుదేవ నారాయణ హరి 
సచ్చిదానంద స్వరూప గాపాల పురుషోత్తమ 
పరంధామ నారాయణ 
మత్స్యకూర్మ వరాహ నారసింహ వామన 
భార్గవ రామ శ్రీకృష్ణ బౌద్ధ కల్కి అవతార 
అనంతావతార నారాయణ 
హరి అచ్యుతానంత గోవింద 
అపారమహీమ శ్రీ నారాయణ అహో 
సర్చశయననే నారాయణ 
పురందరవిళల విభువే తిరువెంగళప్ప 
ఎన్నప్ప నీ నారాయణా ॥ 


తాళం : మట్ట 
మంగళాంగ నిన్నంగ వట్టదల్లి సంగ సుఖదొళిప్పళవ్వె -ని 
న్నంగనెయు లచుమవ్వె కెంబరళా గిప్పళవ్వె 
భంగారవా గిప్పళవ్వె శృంగారవా గిప్పళవ్వె 
రంగ శ్రీ పురందరవిఠల నిన్న నొలిదు॥ 


తాళం : త్రిపుట 
ఉట్టదట్టి కట్టిద కఠారి తొట్టంబు తోరగదె తోమర 
మెట్టిద తడికెరవిన హెజ్టె కట్టిద కాలుగెబ్టె శ్రీవత్స 
సృష్టిరకక పురందరవిఠల బెట్టద తిరువెంగళప్పనే నమో నమో ॥ 


శ్రీనివాస సంకీర్తనలు ర్క 


తాళం ; అట 
ఇదే దనుజ మర్దన చక్రహస్త - మ. 
త్తిదేవేదనుతశంఖహస్త 
- ఇదే ఈరేళు జగవనొలిదింబిట్టు మెరెవ హస్త 
ఇదే ఇదే వైకుంఠ వెందు తోరువ హస్త 
ఇదే పురందరవిఠల నిద్దిరవు - మ 
త్తిదే తిరువెంగళప్పన మూరుతి ఇదే 1 
తాళం : ఆది 
కిరీటకుండల ధరన కండె 
హారమణి భూషణన కండె 
సీరి ఇప్ప వక్షస్టళవ నా కండె 
వరాంబరన కండె వరదేశన కండె 
తిరుమల గిరియళ్లి సి రిపురందరవిఠలన 
ఇరవనా కండె చలువన నా కండె 
జతి (మూర్చన) 
తిరువెంగళప్ప పురందర విఠల 
నెరెనంబిదెనో నిన్న చరణకమలవ ॥ 
భావము : - 
దాసులవారు ఈ సుళాదిలో తిరుమల వేంకటేశ్వరుని మహిమ 
మును, రూపమును మనోజ్ఞముగా నభివర్లించుచున్నారు : అచ్యుతా 
నంత, గోవిందా, ముకుందా, వామన, వాసుదేవ, నారాయణా, హరీ, 
సచ్చిదానంద స్వరూపా, గోపాలా, పురుషోత్తమా, పరంధామ, 
నారాయణా, మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, భార్గవ, 
రామ, శ్రీకృష్ణ బుద్ధ, కల్కా శవతారా! అనంతావతారా! నారాయణా, 
హరీ! అచ్యుతా నంత గోవిందా! అపారమహిమా! శ్రీ నారాయణా! 


92. శ్రీనివాస సంకీర్తనలు 


అహో 'సర్బశయనా, నారాయణా! శ్రీ పురందరవిళల, విభూ, 
తిరువేంగళప్పా, నా తండ్రి నీవు నారాయణా! 

మంగళాంగా, రమ నీ అంగసంగ సుఖముననున్నది. నీ అర్భాంగి 
యైన లక్ష్మీదేవి మాణిక్యమై యున్లది, బంగారమై యున్నది; 'శృంగారమై 
యున్నది - నిన్ను వలచి రంగా, పురందరవిళలా! 

సృష్టి రక్షకా! కట్టుకొనిన దట్టి, బిగించిన కఠారి, తొడిగిన 
బాణము, 'తోరంపు గదాయుధము, తోమరము, పెద్ద రక్షలు తొడిగిన 
పాదములు, కాల్లజ్జెలు, శ్రీవత్సము = గల పురందర విఠలా! కొండల 
తిరువేంగళప్పా! నమో నమో! 

ఇదే దనుజాల సంహరించిన చక్రహస్తము. ఇదే వేదములచే 
సన్నుతించబడిన శంఖహస్తవు. ఇదే పద్నాలుగులోకములకు 
ఆశ్రయమొసంగి ప్రసన్నతతో ప్రకాశించు హస్తము. ఇదే, ఇదే వైకుంఠమని 
చూపు హస్తము. ఇదే పురందరవిఠలుని ఉనికి. ఇదే తిరువేంగళప్పు మూర్తి! 

కీరీటకుండలధరుని, హారమణి భూషితుని, శ్రీయుతవక్షమును, 
దివ్యాంబరుని, వరదేశుని తిరుమలలో శ్రీ పురందరవిఠలుని, సుందరుని 
దర్శించితిని. తిరువేంగళప్పా! పురందరవిళలా! నీ చరణములను 
నెరనమ్మితిని. 


భగవంతుని మనసార నమ్మిన 
భక్తుని చిత్తస్టెర్యము . 
రాగం : కాఫీ , + తాళం : ఛాపు. 
నీనిరలు నమగేతర భయవో ॥1ప 1 
'సనకాదిగళ ప్రియ తిరువెంగళయ్య | అప ॥ 
చరణదిందుదిసిదవళ సుతన మొమ్మన సతి 


భరదింద నిమ్మ స్తోత్రవ మాడలు 


శ్రీనివాస సంకీర్తనలు 93 


'హరుషదిందలి కేళి నలిదైవర 

నారిలజ్జెయ కాయ్ట కరకుణదయాసింధు 11 ॥ 

క్షుధెయింద బంద అగస్త్యముని శాపదలి 

మదయుతనాగి తాను గజువాగరె 

అఘటవాగిద్ద నెగళిగె సిల్కి ధేనిసలు 

నిజ చక్రదలి కాయ్హ గజరాజవరద 112 ॥ 

నీరబొబ్బుళియంతె నిత్యవల్లవో దేహ 

ఘోర సంసారదొళు తొళలిసబేడ 

శ్రీరమణ పురందరవిఠల పరదైవవెందు 

సారుతిరలు మనసు సుమ్మనిరబేడ 13 ॥ 
భావము : 

ఈ పాటలో దాసులవారు భగవంతునియొక్క భక్తరక్షణ లక్షణ 
మును వేనోళ్ళ కొనియాడుచున్నారు : సనకాదిమునిప్రియా, తిరు 
వేంగళప్పా! నీవుండగా మాకెవ్విధమైన భయమును లేదు. ద్రౌపది స్తోత్రము 
చేసి శరణుజొచ్చగా ప్రసన్నుడవై ఆమె మానమును సంరక్షించితివి. 
క్రూరమైన మొసలిని చ క్రధారతో వధించి, గజరా జాను కాపాడితివి, ఈ 
దేహము నిత్యము కాదు. నీటిబుడగవంటిది. ఘోరసంసారమందు 
త్రిప్పవలదు. శ్రీరమణా, పురందరవిఠలా | పరదైవమని నా మనసు చాటు 
చున్నది. మిన్నకుండవలదు. 

అనంతానంతుడై అంతరాత్ముడనిసించుకొనిన 
శ్రీశ్రీనివాసుని అడుగుదానమురలందు 
.... దాసులవారి ఆత్మార్పణము 
రాగం : నాదనామక్రియ తాళం ; ఆట 
దాసన మాడికో ఎన్న స్వామి 
సాసీరనామద వెంకటరమణ ఏ ॥ 


ర శ్రీనివాస సంకీర 


దురుళ బుద్ధిగళన్నైల్ల బిడిసో నిన్న 

కరుణ కవచవెన్న హరణక్కె తొడిసో 

చరణ సేవె ఎనగె కొడిసో అభయ ] 
కరపుష్ప్రువనెన్న శిరదల్లి ముడిసో 1111 
దృఢభక్తి నిన్నల్లీ బేడినా 
నడిగెరగు వెనయ్య అనుదిన పొడి 

కడెగణ్ణిలేకన్న నోడి బిడువె 

కొడు నిన్న ధ్యానవ మనశుచిమాడి 1॥12॥ 


మొరె హొక్కవర కావ బిరిదు ఎన్న 

మరెయదె రక్షణె మాడయ్య పొరెదు 

దురితగళెల్లవ తరిదు సిరి 

పురందరవిఠల ఎన్నను పొరెదు 13 ॥ 
భావము; . 

ధాసత్వమునను గ్రహించి, తనకు సేవాభాగ్యమును కటాక్షింపు 

మని పరమపురషునకు దాసులవారు విన్నవించు కొనుచున్నారు: స్వామీ! 
వేయినామముల వేంకటరమణా! నన్ను నీదాసునిగా జేసికొనుము. 
నాలోని దుర్గుణములను హరించి, నీకరుణయను కవచమును నా 
ప్రాణములకు తొడిగి, నీ చరణసేవనను గ్రహింపుము. అభయకర 
పుష్పమును నా శిరమువై పెట్టుము. నీయందు దృఢమైన భక్తిని వేడి, 
అనుదినము క్షీర్తించుచు నీ పాదముల నవ్రాలెదను. కడగంటజాచి నన్నేల 
విడచెదవు? నా మనస్సును శుద్ధమొనర్చి నీ ధ్యానమునను గ్రహంపుము. 
మొరలిడినవారి రక్షించు వాడవను బిరుదమునీదే! పురందరవిఠలా! 
ప్రసన్నుడవై నాదురితములబాపీ నన్ను రక్షింపుము. 


శ్రీనివాస సంకీర్తనలు 95" 


రాగం : కల్యాణి, నాదనామక్రియ తాళం: అట. 
దాసన మాడికో ఎన్న - దివ్వ 
సాసీరనామద వెంకట భూపరన్నా ॥ప॥ 


భవభయదుఃఖవ బిడిసో - నిన్న 
_ కరుణ విద్యెయనెన్న అంగక్కె తొడిసో 
ఆవాగలు నిన్న నామ నుడిసో - నిన్న 
చరణ కమలదళ్లి ఆరడి ఎనిసో వ్‌ 111 ॥ 


గంగెయ పడెదంథ పాద - వర 

శృంగార లక్ష్మిస్మరిసువంథ పొద 

బంగారరంజిత పాద - హరి 
మంగళ సద్గతిగి చందిరనాద 12 ॥ 


సెరగొడ్డి నాబేడి కొండె = నిన్న 

'హరివాణదెంజల నాను ఉండే నెందె 

బిరిదు నిన్నదు హుసి మాడదె - నమ్మ 

పురందరవిఠల దయమాడో తందె 13॥ 
భావము : 

తను దాసునిగా స్వీకరింపుమని, దాసులవారు సహస్రనామముల 
సప్పగిరీశుని సవినయముగా ప్రార్ధించుచున్నారు : సహస్రనామములుగల 
వేంకటన్రభూ, నన్ను నీకు దాసునిగా చేసుకొనుము. భవభయదుఃఖఖమును 
పరిహరించి, నీ సహజగుణమైన కరుణను నాకు తొడుగుము. నా నోట 
నిరంతరము నీ నామమును పలికించుము. నన్ను నీ చరణకమలోస్తకమగు 
తుమ్మెదననిపీంచుము. సురనది నుదృవింపజేసిన పాదము, వరశ్ళంగార 
లక్ష్మీదేవి స్మరించుపాదము, సువర్హమువలె ప్రకాశించు పాదము - కలిగిన 


06 . శ్రీనివాస సంకీర్తనలు 


హరీ! సద్గతికి మార్గదర్శకుడై నన్ను నీ దాసునిగా జేసికొమ్ము. కొంగు 
చాచి యాచించితిని. నీ హరివాణవయనందలి ఉచ్చిష్టవఎయను 
మెసవెదనంటిని. నీ “భక్తరక్షక'యను బిరుదమునసత్యము చేయక 
దయచేయుము తండ్రీ, పురందరవిఠలా! 
రాగం : మోహన తాళం : అది 
తప్పుగళెల్లవ పరిహరిసువ - న 
మృ్మప్ప నల్లవె నీను . , ॥ప ॥ 
ఎప్టాదరు ఎన్నవగుణ ఎణిసద 
సత్య సంకల్ప తిమ్మప్ప నీను ॥ అప ॥ 
బెళగిన రూవది హరియ స్మరణెయ మాడదిరువుదు తప్పు 
మలమూత్ర విసర్జనె మృత్తికయలి 
మలతొళెయదిరువుదు తప్పు 
తుళసీ బృందావన గోసవెగె 
ఆలస్యమాడుతలిరువుదు తప్పు 
నలిన సఖనిగె ల్మర్ట్యవ నీయదె 
కలివ్యాసంగదలిరువుదు తప్పు 11% 11 


దినదిన ఉదయస్నానవ మాడద 
- తనువంచనెయా తప్పు 
ముని సుర భూసురరారాధిసదె 
_ ధనవంచనెయ తప్పు 
క్షణ గుణ జిజ్ఞాసీల్లదె - దు 
ర్లన సంసర్గద తప్పు 
వనజాక నిన్న ధ్యానవ మాడద 
“మన వంచనెయ తప్పు . 112 ॥ 


శ్రీనివాస సంకీర్తనలు 97 


కణ్ణలి కృష్ణాక్సతియ నోడదె పర 

హెళ్ణిన నోడిద తప్పు 

అన్నవ నర్చిసదె అజ్ఞానది 

ఉణ్ణువ నాలిగె తప్పు 

నిన్న కథామృత విల్లదె హరటెయ 
' మన్నిసువ కివి తప్పు 

చిన్మయ మూరుతి చరణక్కెరగద 

ఉన్మత్తతెయ తప్పు 1॥13॥ 


ఆనందన సంకీర్తనె మాడదె 

హీన వివాదద తప్పు 

శ్రీనాథార్చనె ఇరళూళిగవ 

మాడద కైయా తప్పు 

శ్రీ నిర్మాల్య విరహత సురభియా 

ఫఘ్రూణద నాశిక తప్పు 

శ్రీ నారాయణనన్వేషత్టాయ్య- 

దన్యాటనె పాదద తప్పు 114 | 
యజ్ఞాత్మగె యజ్ఞవర్పిసదె కామ్య 

యజ్ఞ మాడిద తప్పు 

అజ్ఞాన జ్ఞానదలి క్షణ క్షణ 

అఘగళ గళిసువ తప్పు 

ఆగత శౌచద కర్మవ జరెద స- 

మగ్ర గుహ్యద తప్పు 

యజ్జేశ మధ్వపతి పురందరవిఠలన 

విస్మరణయ తప్పు ॥5॥ 


98 శ్రీనివాస సంకీర్తనలు 


భావము : 

_ ఈశీర్సనలో దాసులవారు వివిధములైన ఇం ద్రియములొనరించు 
తప్పీదములను సైరించి రక్షించవలెనని శ్రీనివాసుని వేడుచున్నారు :; 
తప్పులన్నింటిని పరిహరించు మా అప్పవుకదా నీవు, ఎంతైనను నా 
అవగుణములనెంచని సత్యసంకల్ప తిమ్మప్పవు నీవు. వేకువజామున 
హరిస్మరణ చేయకుండుట తప్పు - మల మూ త్రవిసర్జనానంతరం 
మృత్తికతో మలము (అశుచి) కడుగకుండుట తప్పు. తులసి బృందావన 
గోసేవలకు ఆలస్యము చేయుచుండుట తప్పు, నలినసఖునికి అర్య 
మియ్యక కలివ్యాసంగము నందుండుట తప్పు. 


దిన దినము ఉదయస్నానము చేయని దేహవంచన తప్పు, ముని 
సురభూసురుల నారాధించక ధనవంచన తప్పు ,క్షణగుణ జిజ్ఞాసలేక దుర్జన 
సంగము తప్పు, వనజాక్షా! నిను ధ్యానము చేయక మనోవంచన తప్పు. 


కంటితో కృష్ణాకృతిని చూడక పర స్త్రీని చూచిన తప్పు, అన్నము 
నర్చించక అజ్ఞానముతో తిను నాలుక తప్పు, నీ కథామృతము లేక పొల్లు 
మాటలను మన్నించు చెవి తప్పు, చిన్మయ మూర్తి చరణముల స్రాలని 


అనందుని సంక్రీర్షన చేయక హీనవాదము తప్పు, శ్రీనాథార్చన 
యుండగా ఊడిగము చేసిన చేయి తప్పు, శ్రీనిర్మాల్యరహిత సురభి 
నాఘ్రాణించిన నాసీక తప్పు, శ్రీ నారాయణాన్వేషణ చేయక వ్యర్ధముగ 
తిరిగిన పాదము తప్పు. 

యజ్ఞాత్మునికి యజ్ఞము నర్చించక కా మ్యయజ్ఞము చేసిన తప్పు, 
అణ్జాన జ్ఞానమున క్షణ క్షణాఘములగడించిన తప్పు, ఆగత శౌచకర్మము 
నిందించి సమ గ్రగోష్యములగు తప్పు, యజేశ మధ్వపతి పురందరవిఠలుని 
విస్మరించిన తప్పు - (ఈ తప్పులనన్నింటినీ సైరించి కాపాడుము.) 


శ్రీనివాస సంకీర్తనలు 99 


రాగం : నాదనామక్రియ తాళం : అట 
తప్పుగళనెల్ల నీనొప్పికొళ్ళో -న 
మ్మప్ప కాయబేకు తిమ్మప్ప నీనే 1ప॥ 
సతిసుత సంసార గళిగి 
మతి విహీన నాదెను వ్యర్థ 
మితిగాణెనయ్య ఎన్న పాపగళిగె 
గతియుదావుదు పేళో ముందెనగె 111 ॥ 


బిసిలు బిరుమళెగాళి యొళగె - బలు 

దెసెగెట్టు దేవ తిరుగిదె 

'హసివు తృషెగళు బహుబాధిసలు 

హుసియాడిదెనయ్య హుట్టు మొదలు 121 
స్నాన సంధ్యావందనవరియె నానా 

దాన ధర్మద గురుతుగళరియె 

హీన జనర సంగవ మరెయె - సు 

జ్ఞానిగళను బాయెందు కరెయె 113 ॥ 


గంగె అగ్రోదకగళ తందు - నా 

మంగళమజ్జన మాడల్షిల్ల వెందూ 

హొంగేదగె పుష్టవ నొందు - శ్రీ 

రంగగర్చిసలిల్ల కాయో బందు ల. 


పీత్రాంబరాది వ న్త్రగళింద దివ్య 

నూతనవాద ఆభరణదింద 

ప్రీతిబడిసలిల్లాదరదింద - హే 

సీత్రాపతే కృష్ణ్టహరొముకుంద 15 ॥ 


100. 


గంధాకతె పుష్ప్రగళిరద -బరి 
ఒందు దళ శ్రీతుళసియింద 
ఇందిరేశనె అర్చిసదరింద - బహు 
నొందు దూరాదె సద్గతియింద 


ఏకారతి ధూపారతియ - ఎందు. 
శ్రీకాంత నినగె నా మాడల్మిల్ల 
వ్యాకులదలి హోయితు హొత్తు బందు 


_ నీకరుణిసు లక్ష్మీరమణ 


పాయస పంచభక్ష్యగళింద - బలు 
ఆయతవాద శాకగళింద 

తోయ శాల్యన్న సద్ధృతదింద - శ్రీ 
మాయాపతిగి అర్పిసల్నిల్ల 
మంగళారతియ నా మాడలిల్ల జయ 
మంగళవెన్నుత పాడల్షీల్ల 

కంగళ నోటది నోడల్షిల్ల - నర- 


. సింగ నీ బా ఎందు మ! 


'హరియ పాదకె బిద్దవనల్ల - నర 
హరిగె ప్రదక్షిణె మాడలిల్ల 
హరిదినదుపవాస వ్రతవు ఇల్ల - బలు 
హరియదాసర సంగ ఎనగిల్ల 
హోమార్చనె బౌపాసనవెల్ల 
నేమదిందలి నా మాడలిల్ల. 


' కామాతురనాగి కండ్ధకండక(. 


స్వామియ కాణదె తిరుగిదెనో 


శ్రీనివాస సంకీర్తనలు 


161 


1. 


॥18॥ 


॥19॥ 


110 ॥ 


1111 || 


శ్రీనివాస సంకీర్తనలు 101 


అతిథిగళు బందరె మనెగెఅందె 
.. గతియిల్లవయ్య కొడువుదకె 

యతియ కండరె నిందిసీదె శ్రీ 

రతిపతి పీత నీ దయమాడో 112 ॥ 

ఎష్బుహేళలి ఎన్నవగుణవ అవు 

అష్టు ఇష్టెందు ఎణికె. ఇల్లి 

దృష్టియింద నోడి దయమాడో శ్రీ = 

బెట్టద వెంకట పురందర విఠల . 1113 ॥ 
భావము: 

అనేక కష్టములపాలై విధివిహితముగ హరి పూజాదికములను . 

నిర్వర్తించక సంసార సాగరమున కొట్టు మిట్టాడుచున్న నా అపరాధము 
లను సైరించి, ఆదుకొనవలెనని దాసులవారు శ్రీ హరికి విన్నవించుకొను 
చున్నారు: తిరువేంగళప్పా, నాతప్పుల నన్నింటినీ ఒప్పించకొనుము. 
వ్యర్ధ సంసారమున దారాపుత్రాదుల వశంవదుడనై మిక్కుటమైన పాప 
కర్మములనాచరించితిని. నాకు గతిని నీవే నిర్దేశింపవలెను. శీతవాత 
“వర్జాతపములలో దిక్కుతెలియక ద్రిమ్మరితిని. ఆకలీదప్పలతో 
నలమటించి అబద్ధములాడితిని. స్నానసంధ్యావందనములను, 
దానధర్మములను నేనెరుగను. నీచసాంగత్యము నేమరను. సజ్జనుల 
నావ్వోనింపనైతిని. ఆగ్రోదకము చే నీకెన్నడును అభిషేక మాచరించ 
లేదు. గేదగి పువ్వులతో అర్చించలేదు. హేసీతాపతీ, కృష్ణా, హరీ, 
వలుకందా! పీతాంబరాదులతో ,నూత నాభరణవఎలతో నీకు 
ప్రీతియొనర్చనైతిని. గంధాక్షతలతో కేవల మొకతులసీదళముతో 
అర్చించక సద్గతి నుండి దూరమైతిని. శ్రీ కాంతా! ఎన్నడును నీకు 
ఏకారతి,ధూపారతుల సేవ చేయలేకపోతిని. వ్యాకులతతో ' ప్రొద్దు 


102 యు శ్రీనివాస సంకీర్తనలు 


పోయినది. లక్ష్మీరమణా, వచ్చి రక్షించుము. పాయస పంచభక్య్యములను, 
పలువిధశాకములతో శాల్యన్నమును ఘృతమును నీకర్చించలేదు. 
మంగళారతి చేయలేదు. జయ మంగళమని గొంతెత్తి పాడనైతిని. కంటగని 
నరసింగా, వేంచేయుమని నిన్ను ఆహ్వానించనైతిని. 


'హరిపాదముల వాలలేదు. నరహరికి ప్రదక్షిణ మాచరించలేదు. 
హరివాసరమున నువవాస వ్రత మొనరించలేదు. హరిదాసుల సాంగత్యము 
శీయలేదు. నియమముతో హోమార్చనోపాసనముల నిర్వర్తించలేదు. 
"ామాతురతతో విచ్చలవిడిగ సంచరించితిని. అతిథి సత్కార 

_శునరించలేకపోతిని. యతుల నిందించితిని. నీవే దయవేయుము. 
* అవగణములనెంతని చెప్పగలను? కటాక్షించి, దయచేయుము శ్రీ 
౨కటపురందవిఠలా ! 


"గం ; పంతువరాళి. తాళం: అట 
- హీందిల్లా స్వామి ముందిల్లా గో - 
వింద నీనల్లదె ఇహపరవిల్ల ప ॥ 
పరర బేడిప్పంతె గతియాయితల్ల 
నరరతుతిసి నాలిగి బరడాయితల్ల 
పరవ్నిల్ల ఇహవిల్ల నరజన్మస్థిరవల్ల 
నరగె పామరగి పాపద పంజరగె 11 ॥ 
తనువు తన్నదల్ల తన్నవఠ్‌ తన గిల్ల 
అనుకూలవిరువాగ సతిసుతరెల్ల 
అనువుతప్పీ మన తల్లణిసువాగ 
వనజనాభ నీనల్లదె యారిల్ల ॥2॥ 
మాతాపితృ బంధుగళు ముంతాగి - సం- 


' ప్రీతియొళిరలు మన్నిప్రై ఎల్ల 


శ్రీనివాస సంకీర్తనలు 103 


కాతరనాగ్యమకొండొయ్యువాగ - సం 

గాత ఇన్యారయ్య పురందరవిఠల 13 ॥ 
భావము: 

తనకు ముందువెనుకల నెవ్వరు లేరనియు, ఆ పరమపురుషుడు 
దక్క వేరొకరు తనకు గతిలేరనియు, ఆ పరాత్పరుడు లేనియొడల తన 
కిహపరములు లేవనియు విన్నవించుకొనుచు తనను కటాక్షింపుమని - 
దాసులవారు శ్రీహరికి ఈ కీర్తనలో మొరపెట్టుకొనుచున్నారు : గోవిందా, 
నీవుగాక, నాకు ఇహపరములు లేవు. పరులను ప్రార్థించు దురవస్థ 
వచ్చినదిగదా? ఈ నరులను స్తుతించి నాలుక బీడైపోయినది. ఇహ 
పరములు లేవు. ఈ నరజన్మము స్థిరము కాదు. నరునికి, పామరునికి, 
పాపములకు పంజరమైనవానికి నీవు లేక గత్యంతరము లేదు. తనువు 
తనదికాదు, తనవారలెవ్వరు లేరు. అన్నియునున్న కాలమున ఆలు బిడ్డలు 
తోడుందురు. అనువు తప్పే, తల్లడిల్లుదుండ వనజనాభ! నీవుగాక అన్యులు 
లేరు! 


సుఖసంతోషములతో తులతూగినప్పుడు తల్లిదండ్రులు 
బంధువులు - అందరును మన్నింతురు. యముడు తీసుకొని 
పోవునప్పుడు తోడుగా నెవ్వరు రాగలరయ్యా, పురందరవిఠలా! 


రాగం : ఖరహరప్రియ తాళం : మట్ట 
ఇందు నిన్న మొరియహొక్కె వెంకటేశనే 
ఎందిగాదరెన్న కాయో శ్రీనివాసనే ॥1ప ॥ 
శేషగిరియవాస శ్రీశ దోషరహితనె 
ఏ సుదినకు నిన్న పాదదాసను నానె 


శ్లేళ్లుసదిరు ఎన్న స్వామియు నీనె 1111 


104 . శ్రీనివాస సంకీర్తనలు 


కమలనయన కామజనక కరుణావారిధే 
రమెయనాళ్వ కమలనాభ హే దయానిధే 
యమన పురది శిక్షిసదిరు పార్థసారథే ॥12॥ 


ఉరగశయన సురరిగొడెయ సీరియరమణనె 
శరణపాల బిరుదుతోరి పొరెవ దేవనె 
కరుణిసెనగె ముకుతియ పురందరవిఠలనె ॥13॥ 


భావము : 
పాదదాసునిగా తననర్చించుకొని రక్షింపుమని శ్రీ వేంకటేశ్వరునకు 
దాసులవారు మొరలిడుచున్నారు : 


నేడు నీకు మొరలిడితిని వెంకటేశ, ఎప్పట్టైనను నన్ను కావుము 
శ్రీనివాసా. 


శేషగిరివాసా, శ్రీశా, దోషరహితా, ఎప్పటికీ నీ పాదసీవకుడ నేనే. 
శ్లేశము కలిగించకుము నా స్వామి నీవే. 


కమలనయనా, కామజనకా, కరుణావారిధే, రమనేలు కమల 
నాభా, హే దయానిధే, యమపట్టణమున శిక్షింకుండుము పార్ధసారథి! 


___ఉరగశయనా, సురనాథా, శ్రీరమణా , శరణపాలకుడను బిరుదు 
జూపీ రక్షించు దేవా! కరుణించుము నాకు ముక్తిని పురందరవిఠలా! 


రాగం : కల్యాణి తాళం: త్రిపుట 

అందింద నా నిన్న నెరెనంబిదెనో కృష్ణ . ప ॥ 

తందె గోవింద ముకుంద నందనకంద ॥ అప ॥ 
బలవంత ఉత్తానపాదరాయన కంద 


మలతాయి నూకలు అడవియొళు 


శ్రీనివాస సంకీర్తనలు 105 


జలజాక్ష నిన్న కురితు తపవిరలాగి 

ఒలిదు ధ్రువగె పట్టగట్టిద్దు కేళి 111 
నక్రంగె గజరాజ సీక్కిసరసీయొళు 

దుఃఖది శ్రీహరి సలహెన్నలు 

చక్రది నెగళ కంఠవ తరిదు భక్తన 

వక్రవ పరిదాదిమూలనెంబుదకేళి 1121 
ద్రుపదన సుతెయ దుశ్శాసన సభెయొళు 

కపటది సీరియ సెళయుతిర 

సుపర్ణవాహన కృష్ణ సలహెందబలెయ 

అపమానదిం కాయ్ర శ్రీహరి ఎంబుద కేళి 13 ॥ 
హరి నారాయణ ఎందు ప్రహ్లాద బరెయలు 

దురుళ దానవనవనొళు మునిదు 

కరే నిన్న ఒడెయన ఎందు గర్జిసి నర- 

హరి బందు ఒడనెయె కాయ్డై ఎంబుదు కేళి 14 ॥ 
అంబరీషగె దుర్వాస శాపవ కొడె 

అంబుజలోచన చ|క్రదింద 

బెంబత్తి మునియ శాపవ పరిహరిసిద 

కంబు చక్రధర హరి ఎయిదకేళలి . 115 ॥ 


ఛలబేడ రామన లలనెయబిడుయెందు 

తలెహత్తరవగె పేళలు తమ్మన 

బళలీసి హొరడిసలవ నిన్న మొర హోగె. . 
సలె విభీషణగె లంకెయ నిత్తుద కేళి “16.1 
సురనర నాగలోకద భక్త జనరన్ను . 

పొరెయలోసుగ వెకుంఠదింద 


106 శ్రీనివాస సంకీర్తనలు 


సిరిసహితది బందు శేషాచలదినింద 
పురందరవిఠల నిన్న్మయ చరణవ కండు 171 
భావము వ 
ఈ పాటలో దాసులవారు శ్రీనివాసుని ఆర్హత్రాణరాయణత్వ 
మును అభివర్ణించచు ఆ విభునకు భక్తితో శరణాగతులగుచున్నారు : 
కృష్ణా, గోవిందా! ముకుందా! అప్పటినుండీ నిన్ను నెరనమ్మియున్నాను. 
ఉత్తానపాదుని కుమారుడు సవతితల్లివే త్రోాయబడి నీకై తపీంపగా 
ప్రసన్నుడవై ధ్రువునికి పట్టము కట్టితివని వినినప్పటినుండి నిన్ను 
నెరనమ్మియున్నాను. గజరాజు క్రూరన క్రమునకు చిక్కి నీకై మొరలిడగ 
నక్రమును వధించి గజరాజాను రక్షించితివని వినినప్పటినుండి - నిన్ను 
' నెరనమ్మియున్నాను. 
సభలో దుశ్శాసనుడు వలువలూడ్చుతరి, మొజలిడిన ద్రౌపది 
మానమును సంరక్షించితివని వినినప్పటినుండి నిన్ను నెరనమ్మియున్నాను. 
హరీ, నారాయణా! యను ప్రవ్లాదుని, దండించిన దానవుని నరహరి 
రూపమున సంహరించితివని వినినప్పటినుండి నిన్ను నెరనమ్మియున్నాను. 
అంబరీషుని వెన్షంటిన దుర్వాసముని శాపమును చ క్రధారవే పరిహరించితి 
వని వినినప్పటినుండి నిన్ను నెరనమ్మియున్నాను. చలమువదలి శ్రీరాముని 
.సతీలలామను విడిచిపెట్టుమని'హితముపల్కిన విభీషణుని రావణుడు 
బహిష్కరించగ, శరణుజొచ్చిన యాతనిని రక్షించి, లంకనొసంగితి 
వనునది వినినప్పటీనుండి నిను నెరనమ్మితిని, సుర, నర, నాగలోక 
భ్తజనులను పరిరక్షింప వైకుంఠమునుండి లక్ష్మీసమేతుడవై యరుదెంచి 
. శేషాచలమున నిలిచిన నీ పాదములను దర్శించినప్పటినుండి, పురందర 
విఠలా! నిన్ను నెరనమ్మియున్నాను. . 


శ్రీనివాస సంకీర్తనలు 107 


రాగం : ఆనందభైరవి తాళం : ఏక 
నిన్ననే నంబిదె నీరజనయన 
ఎన్న పాలఠిసా ఇందిరారమణ ప ॥ 


గౌతమముని శాపదలి అహల్యయు 

పథదాళు శిలయాగి మలగిరలు 

పతితపావన నిన్న పాద సోకె సతియాగె 

అతిశయది భకుతరను కాయ్ట నెంబోదు కేళి 111 ॥ 
బలవంత ఉత్తానపాదరాయనణుగన 

మలతాయి నూకలడవి యొళగె 

జలజాక్ష నిన్నను కురితు తపవి- 

రలాగె నీనవగె ధృవపట్టకట్టిద్దు కేళి . 12 1॥ 


సురనరలోకది పుణ్యద జనరన్ను 

పొరెయబేకెందు వైకుంఠదింద 

సిరిసహితది బందు శేషాచలది నింద 

కరుణి శ్రీ పురందరవిఠల నెంబుదు కేళి 131 
భావము : 

ఈ కీర్తనలో దాసులవారు -' పరమాత్ముని శరణాగత 
వాత్సల్యమును, రక్షణపరత్వమును, ఉటంకించుచు తనను కాపాడవలెనని 
ప్రార్థించుచున్నారు : నీరజనయనా, ఇందిరారమణా, నేను నిన్నే 
నమ్మియున్నాను, నన్ను పాఠించుము. గౌతముని శాపమున శిలయై 
పడియున్న అహల్య నీ పాదస్పర్శ్గమున శాపవిముక్తి నొండినది. నీ 
ఆర్హత్రాణణరాయణత్వమును విని, సవతిచే తిరస్కరించబడిన బాలుడు 
నిన్ను గూర్చి తపమొనరించ, నతనిని రక్షించి ధ్రువవట్టము గట్టితివి. సుర 
నరలోకమున, భక్తుల రక్షింపనెంచి, శ్రీయుతుడవై, వైకుంఠమునుండి 


108 శ్రీనివాస సంకీర్తనలు 


అవతరించి, పురందరవిఠలా, శేషాచలమున నిలిచితివని విని నిన్నే 
రాగం : నవరోజు తాళం : ఆది 


నంబిదె నిన్న పాదవ వెంకటరమణ 
నంబిదె నిన్న పాదవ . ప ॥ 


నంబిదె నిన్న పాదాంబుజయుగళవ 
ఇంబీిత్తు సలహయ్య కంబు చక్రధరనె ॥ అప ॥ 


తందెయు నీనే తాయియు నీనే 

బందుబళగవు నీనే 

బంద దురితవెన్న హొందికొళ్ళదంతె 

తందె సలహొ ముకుంద మురారి 11 ॥ 


చిక్కందు మొదలు నాను నిన్మయ పాద 
హొక్కు జీవిసుతిహెను 
ఘక్కనె జ్ఞానవ నక్కరెయలి కొడు 
మక్కళ మాణిక్య రుక్మిణి యరస ॥12॥ 
మరెతునా మాయెయొళు ముళిగిదె అద - 
నరితు ఆరియదాదె 
మరెయాదె ఎన్నను పొరెయో కృపానిధి 
వరద శ్రీ వేంకట పురందరవిఠల ॥13॥ 
భావము ; 
'శల్లీగా, తండ్రిగా, బంధువుగా తను నమ్మిన శ్రీహరిని క్రీర్తించుచు 
దాసులివొరు తనను రక్షించ వేడుకొనుచున్నారు: వేంకటరమణా! నీ 
పాదమునే నమ్మితిని. శంఖ చక్రధరా, ఆశ్రయమిచ్చి నన్ను రక్షింపుము. 


శ్రీనివాస సంకీర్షనలు "109 


తల్లియు, తండ్రియు. నీవే. బంధు బలగము నీవే. దురితము నన్ను 
పొందకుండ కాపాడుము. ముకుందా! మురారీ! తండ్రీ! రక్షింపుము. 
బాల్యమునుండియు నీ పాదములనే నమ్మి జీవించుచున్నాను. 
రుక్మిణీనాథా, జ్ఞానమొసగి గ్రక్కున కాపాడుము. మాయలో మునిగి, 
అజ్ఞానినని తెలిసియు, తెలియనివాడనైతిని. కృపానిధీ, వరదా,శ్రీ 
వేంకటపురందరవిళలా! మరువక నన్ను రక్షింపుము. 
కైవల్యప్రదాత ప్రసన్నుడై వరమడుగుము వత్సా; యన 
ప్రభునాజ్ఞాబద్ధులైన దాసుల దివ్యప్రార్ధన 

రాగం :; శంకరాభరణం . తాళం : అట 

ఏనబేడలి నిన్న హరియె ॥1ప ॥ 


ఏన బేడలి నిన్న చంచల కఠిణన 
మౌనదింద మోరి ఓరెిమాడువన ॥ అప ॥ 


కరళుహరకన ఏనబేడలి 
తిరిదు తింబువన 
కొరళ గొయ్క అరణ్య తిరుగువన మో- 
సరుబెజ్జె కద్దు తింబువన 111 
వాస'సూన్యన బేడలేను కత్తి 
బీసి సవరువన 
కాసువీసవ నెల్ల మీసలు మాడిట్టు 
. కేసక్కి ఉండుండు వాసీసువన 112 ॥ 
బేడిదరె కొడన మోరె నోడి 
భిడియ హడియదవన 
బడవర కరెతందు అడిగె సేరిసికొండ 
ఒడెయ పురందరవిఠల దొరెయ 13॥ 


110 శ్రీనివాస సంకీర్తనలు 


భావము:- 

ఈ క్రీరనలో దాసులవారు శ్రీహరిని నిందాపూర్వకముగ స్తుతించు 
చున్నారు. పరమపురుషుని దశావతారములను నర్మగర్భముగ 
పేర్కొనుచు, నిన్ను ఏమని వేడుకొనగలను? అని ప్రశ్నించుచున్నారు: 
హరీ నిన్ను ఏమివేడగలను? నీవు చంచలుడవు. ( మత్స్యావతారము) 
కఠినుడవు (కూర్మావతారము), మౌనముద్ర వహించి ముఖమును 
దోరగా పెట్టుకొనువాడవు (వరాహావతారము), ప్రేవులు త్రెంచినవాడవు 
(నారసింవావతారము ), తిరిపెమెత్తి తినువాడవు (వామనావతారము), 
'గొంళుకోయువాడవు (పరశురామావతారము), అడవిలో తిరుగువాడవు 
(రామావతారము), పెరుగువెన్నలను దొంగిలించి తినువాడవు 
(కృష్ణావతారము), వన్త్రశూన్యుడవు (బుద్ద్ధావతారము), కత్తివిసరి 
నరకువాడవు (కల్కా్యావతారము), కాసులను దాచిపెట్టి, ఎర్రబియ్యము 
భుజించు వాడవు (తిరుపతి వేంకటేశ్వరుడు ), నిన్నేమి వేడుదును? 
వేడుకొనిన ఇయ్యనివాడవు, ముఖము చూచి మొగమూటపడని వాడవు 
(అందరినీ సమానముగా చూటువాడు), బడుగువారిని చేరదీసి 
పాదములందు చేర్చుకొనువాడవు, పురందరవిఠల దొరా! నిన్నేమి 
వేడుదును? 


రాగం: కల్యాణి తాళం: అట 


నీనొలిదరే నాహుదు శ్రీ హరియె 

మునియె నీనెంతా హుదు ॥ప॥ 
వాలి బల్లిద వానరరొగె శ్రీహరియె 

నీ మునిదు ఎచ్చవన కొందె 

మేలె కిష్కింధెయ పురది సుగ్రీవన 

వాలియ పట్టదల్లిటె 112 11 


శ్రీనివాస సంకీర్షనలు 111 


మూరులోకవ నాళువ రావణన 
ఊర బూదియ మాడిదె 
వారిధియ ఒళగిప్పలంకెయ విభీషణగె 


స్థిర పట్టవను కట్టిదె 112 ॥ 
పన్నగవనుద్ధరిసిదె కారవర 

హన్నొందక్షోహీణి బలవ 

ఛిన్న ఛిద్రవమూడి అవరన్ను మడుహిదె 

పాండవర పదవియళ్లిట్టె 113॥ 
హీరణ్యకను సుతన కొల్లలు ఆగ నీ 

కరుణదిందోడి ఒందె 

మరణ వైదిసి పతన తరళస్రవ్లోదనను 

శరణరొళు సరిమాడిదె 1141 


భాషెపాలిప నెనుతలి నా బహళ 

ఆసె మాడుతలి బందె 

శేషగిరివాస పురందరవిఠల దారిద్ర్య 

నాశమాడెన్న సలహొ 
భావము:- 

ఈ కీర్తనలో దాసులవారు శ్రీ హరియొక్క ఆగ్రహాను గ్రహ 
ఫలితములను స్మరించి తనను పాలించి, అనుగ్రహించి, ఉద్ధరించ 
వేడుకొనుచున్నారు: శ్రీహరీ! నీవను గ్రహించిన నేమగును? ఆగ్రహించిన 
నేమగును? నీవాగ్రహించి బలవంతుడైన వాలిని బాణముతో సంహ 
రించితివి. నీవను గ్రహించి సు గ్రీవుని కిష్కింధకు పట్టాభిషిక్తుని చేసితివి. 
ముల్లోకముల నేలిన రావణుని పురమును బూడిదచేసి, విభీషణుని 
రాజుగానొనర్చితిని. కాళలీయునుద్ధరించితివి. కౌరవులను వధియించి 


112 శ్రీనివాస సంకీర్తనలు 


పాండవులకు పదవినందించితివి. కొడుకును చంపయత్నించిన హిరణ్య 
కళ్యపుని వధించి, బాలుడగు ప్రవ్లాదుని రక్షించి, గొప్పభక్తులలో జేర్చితివి. 
నీవు వాక్చరిపాలన చేయుదువని నమ్మి మిక్కిలి ఆశతో వచ్చితిని. 
శేషగిరివాసా, పురందరవిఠలా, నా దారిద్ర్ర్యమును నాశనముచేసి నన్ను 
రక్షించుము. 


రాగం: ఆరభి తాళం: రూపకం 
వెంకటేశ బేడికొంటె కృవెయ పాలిసో బ్రహ్మా- 
శంకరాది వంద్య ఎనగె ముక్తి తోరిసో 1ప ॥ 


'హుట్టు మొదలాదంథ కష్ట బిడిసో నిన్న 

పట్టద రాణిగె హేళి పదవి కొడిసో 

ఇష్ట భక్త జనరొళు ఎన్న సేరిసో ఈ 
సృష్టియొళు నిన్న దాసదాస నెనిసో 11 ॥ 
ఉట్టు ఉండు మిక్కిద్దెల్ల ఎనగె హాకిసో పొం- 

బట్టలొళగిన వోలు ఎనగె హెయ్యిసో 

గట్టి సక్కరి తుప్ప రొ టి గళను ఉణిసో ముందె 

హుట్టి బాహ జన్మంగళ ఎనగె బిడిసో 112 ॥ 
కిట్ట గట్టిద ఖబ్బిణక్కె పుటవ హాకిసో ఉ- 

త్కృష్ట భంగార దొళు ఎన్న కూడిసో 

బొట్టిగి ఉంగురువ మాడి ఎన్న సేరిసో స్వామి 

దిట్ట పురందర విఠలనెంబుదనె పాలిసో 131 


భావము : 
ఈ పాటలో దాసులవారు వేంకటేశ్వరుని - తనకు దాసత్వమను 
గ్రహింపుమని ఆర్థించుచున్నారు. పరమపురుషుని ఉచ్చిష్టమునాసంగి 


శ్రీనివాస సంకీర్తనలు 113 


తనవానిగా చేసుకొమ్మని వేడికోలు చేయుచున్నారు : వేంకటేశా! 
బ్రహ్మరుద్రాది వంద్యా! వేడుకొందును. నన్ను కృపతో పాలించి, ముక్తి 
నొాసగుము. జనన మొదలగు కష్టములను తొలగించుము. నీ పట్టమహిషికి 
చెప్పి నాకు పదవి (స్థానము) నిప్పింపుము. ఇష్ట భక్తకోటిలో నన్ను 
చేర్చుకొనుము. నీ దాసదాసుడననిపించుము. నీవు కట్టి, తిని మిగిలిన 
దంతయు నాకు ప్రసాదించుము. బంగరు గిన్నాలోని పాలు పోయించుము. 
చక్కెరను నేతిరొట్టెను తినిపింపుము. పునర్జన్మముల తొలగించుము. 
త్రుష్పుపట్టిన లోహమునకు పుఠము వేయించుము. (అజ్ఞానమును 
తొలగించి జ్ఞానము నిమ్ము) ఉత్కృష్టమైన బంగారమున నన్ను చేర )ము. 
(జ్ఞానుల సత్సంగమున జేర్చుము) నీ వ్రేలికి ఉంగరముగ వేసుకొని నన్ను 
కరుణించుము 6 


రాగం: పంతువరాళి తాళం: అట 
ఎన్న మనద డొంకతిద్దిసో - శ్రీనివాస 
ఎన్న మనద డొంకతిద్దిసో ప ॥ 


ఎన్న మనద డొంకతిద్ది నిన్న చరణదళ్లి సేరిసో 
నిన్న సేవకనాదమేలె ఇన్ను సంశయవేకె కృష్ణ ॥ అప ॥ 


ఉదయవాదరె ఊటద చింత 

అదరమేలె భోగద చింతె 

హదినాల్కు లోకంగళనాళబేకెంబ చింతె 

ఇదు పుణ్యవిదుపాప వెందు 

'హృదయదళ్లి భయవిల్లదె 

మద మోహితనాదె నిన్న 

పదవ నంబదె దీనదయాళా 11 ॥ 


114 శ్రీనివాస సంకీర్తనలు 


నెరెమనెయ భాగ్యనోడి తరహరిసుత అసూయెయింద 
హరియస్మరణెగె విముఖనాదె నరరస్తుతియ నామాడిదె 

పరర సతిగె పరర అన్నక్కె తిరుగి తిరుగిచపలనాదె 
గురుహిరియర దూషిసి మరుళనాదె దీనశరణ్య 121 


అగణిత సుఖ బందరె నాను 

అగణిత దుఃఖ హరియెన్నువె 

జగదొళావ లాభవు బందరు 

_ ధణియు నానె ఎంబె 

మిగె హానిగె హరియను దూపషీసి 

నెగెదు పతంగవు కిచ్చిలి బీళువ 

బగె నానాదెను పురందరవిఠల 

ఖగరాజ సువాహన శ్రీకృష్ణ 13॥ 
భావము : 

ఈ పాటలో దాసులవారు - తన మనో వక్రతను, ఐహిక 
వాంఛాపరత్వమును నిర్మూలించి, అహంకారమును హరించి చరణ 
కమలములందు జేర్చుకొనుమని ప్రార్ధించచున్నారు : నా మనోవక్రతను 
దిద్దుము శ్రీనివాసా, నా మనోవక్రతను దిద్దుము. నా మనోవ క్రతను దిద్ది 
నీ చరణమునందు చేర్చించుము. నీ సేవకుడైన పిమ్మట, ఇంకను 
సంశయమేల కృష్ణ! 

ఉదయమైననే భోజనచింత, దానిపై భోగచింత, పదునాల్లు 
లోకముల నేలవలెనన్న చింత, ఇది పుణ్యమిదిపాపమని హృదయమున 
భయములేక మదమోహితుడనైతి, నీ పదమును నమ్మక దీనదయాళో! 

పొరుగింటి భాగ్యము జూచి కలవరపడి ఆసూయాపరుడనై 
హరిస్మరణకు విముఖుడనైతిని. నరుల స్తుతిని నేజేసితి. పరసతికి 


"శ్రీనివాస సంకీర్తనలు . 115 


పరాన్నమునకు తిరిగి తిరిగి చలుడనైతి. గురువుల పెద్దల దూషించి 
అజ్ఞాని నైతిని దీనశరణ్యా! 


అగణిత సుఖము వచ్చిన నేను, అగణిత దుఃఖమునకు 
హరియందును. జగమున నేలాభము వచ్చినను దొర నేననియందును. 
మిక్కిలి హానికి హరిని దూషించి ఎగిరి పతంగమగ్నిలో పడు విధమున 
నేనైతిని, పురందరవిఠలా, ఖగరాజవాహనా, శ్రీకృష్ణా! 


రాగం; సౌరాష్ట్ర తాళం: త్రిపుట 
వెంకటరమణ వేదాంత నిన్మయ పాద 
పంకజ కండమేలె ఇంథ 
మంకు జనర బేడిసువుదుచితవే 
శంఖ చక్రాంకితనే ॥ప॥ 


క్షీరసాగరవ పొందిదవ మథిసీద 

నీరుమజ్జిగె కాణనె 

చారు కల్పవృక్ష దడియళ్లి కుళితంగె 

దోరె తింత్రిణి భయకే? న... 


సార్వభూపాలన సూనువెనిసికొండు 

సోరెకూళిన తిరుకె? 

నారిలక్ష్మీకాంత నిన్న నంబిదవగె 

దారిద్రదంజికెయె? “12 ॥ 


సురనదియలి మిందు శుచియాద బళికిన్ను 

దురితగళ అట్టుళియే? 

పరమపురుష నిన్న పొందిద్ద దాసగ్గె 

అరిగళ భితి ఉంటె 13॥ 


116 " శ్రీనివాస సంకీరనలు 


'గరుడన మంత్రవ కలితు జపీసువంగె 

ఉరగన హావళియె 

హరియ పక్కదొళు మనె కట్టి దాతంగి 

కరిగళ భీతియుంటె? 14 ॥ 
పరమపురుషసుగుణాత్మక నీనెందు 

మొరె హొక్కె కాయో ఎన్న 

ఉరగా ద్రివాస శ్రీ పురందర విఠలనె 

పరబ్రహ్మ నారాయణ 51 


భావము: 
పరమపురుషుని పదపంకజములను దర్శించిన వీదప, తుచ్చనరులను 
సేవించు బెంతయనువితమో ఈ కీరనలో దాసులవారు, సోదాహరణముగ 
వివరించుచున్నారు : వెంకటరమణ, వేదాంత, నీపాదపంకజుముల గనిన' 
పీదప ఇట్టి తుచ్చజనులను వేడునట్లు చేయుటువితమా 7? శంఖ చక్రాంకితా! 
_ త్మీరసాగరమువేరినవానికి చిలికిన నీరు మజ్జిగ ఆశయా ; శ్రీహరీ! 
చారుకల్పవృక్షము నీడలో కూర్చొనిన వానికి దోరచింతకాయపై 
కోరికయా? 


సార్వభౌముని సూనుడని పించుకొని మట్టిపాత్రలోని అన్నమున్దై 
భికాటనయా? నారిలక్ష్మీకాంతా, నిన్ను నమ్మినవానికి దారిద్ర్య 
భయమా? 

సురనదిలో స్నానమాడి శచియైన పీదప తీర్థము యొక్క 
ఒత్తిడియా ? పరమపురుషా, నిన్ను చేరిన దాసులకు శత్రువుల భీతి కలదా? 

గరుడమంత్రమునేర్చి జపించువానికి పామువలని పోరా? సింహము 
ప్రక్కన ఇల్లుకట్టుకొనిన వానికి ఏనుగువలన భయము గలదా? 


శ్రీనివాస సంకీర్తనలు &1ే7 


- పరమపురుషుడవు సుగుణాత్మకుడవు నీవని శరణు జొచ్చితిని 
కావుము నన్ను - ఉరగాద్రివాస! శ్రీ పురంధరవిఠల! పరబ్రహ్మ 
నారాయణ! 

వరదుడగు శ్రీనివాసునికి ఉత్సాహముతో 
దాసులు సమర్పించిన ఫల్లకి సేవ 

రాగం: శంకరాభరణం తాళం: అట. 
ధ్వజద తిమ్మప్ప పల్లకియేరి తన్మయ 
నిజగిరియా త్రై గైదిద హరుషవ కేళి ప ॥ 
బలదలబుజభవ భవాదిగళెడదలి 
ఉలివవేద ఉపనిషదుగళు 
సలుగెయలి సనకాదిగళు సేవిసె మున్న 
'హాలవు బుషీ ముని నికర హిందె బరుతిరలు 111 ॥ 


ఛత్రవ శచి చామరవ ఢాలిసె ఇంద్ర 

చిత్త జాతను వ్యజనవ బీసలు, 

'హొత్తు మారుతి హడప హొళెవెలెగళ కొడలు 

'హస్తది కాళంజి హరిణాంకను బరె 12॥ 
వరుణను స్వాదుజలవ పీడిదు బరె 

తరణి తనగె ఆధారదంతిరలు 

'సురరు సుమనగళింద సర్వరూ తమ్మ తమ్మ 

పరిపరి ఆయుధకొండు బళసి బరె 13 ॥ 
మందర మధ్యమ తారక మోహన 

దింద గంధర్వరు గానమాడె 

తోంధిమి ధిమికెందు తాళ మేళది నా- . 
రంద పొడలు ఆడుతాడుత బరుతిర ॥4॥ 


118 శ్రీనివాస సంకీర్షనలు 


లోకనాయక లోకైక రక్షామణి 

సాకారరూప సద్గుణ భరిత 

వెంకటేశ వ్యాసమునివరదనాద కరు- 

ణాకర పురందరవిఠలను గరుడ 115 ॥ 


భావము : 


ధ్వజమహోత్సవ సమయమున పల్లకియందూరేగు తిమ్మప్ప 
వైభవమును దాసులవారు ఈ క్రీరనలో మనోహరముగ వర్షించుచున్నారు. 
: ధ్వజమహోత్సవ సమయమున తిమ్మప్ప తన గిరియా త్ర చేసిన వైనము 
వినుడు. కుడివైపు బ్రహ్మ, భవాదులు ఎడమవైపురాగా, వేదములు 
ఘోషీంచుచుండగా , ముందు సనకాదులు సేవించుచుండ, గుంపులుగా 
బుషులు వెనుక వచ్చుచుండగా, శ్రీహరి పల్లికి నెక్కి వేంచేసినాడు. శవీదేవి 
ఛత్రము పట్టగా, ఇంద్రుడు చామరము వీచగా, మన్మథుడు వ్యజనము 
వీచగా, అంజనేయుడు (తాంబూల) కరంకమునుండి తాంబూలము 
నందీయగా, చంద్రుడు కాళంజి (ఉమ్మివేయుపాత్ర) పట్టుకొనిరాగా, 
పల్లికినెక్కి పరమపురుషుడు వేరిచేసినాడు. వరుణుడు స్వాదుజలము 
కొనితేగా, సూర్యుడు తనకాధారముగ నుండ, దేవతలు పుష్పములతోను, 
సర్వులు తమతమ ఆయుధములు ధరించిరాగా, తిమ్మప్ప ఊరేగింపు 
వెడలినాడు. మంద్ర, మధ్యమ, తార, స్వరములతో గంధర్వులు 
మనోహరముగ గానము చేయగా, నారదుడు ఆడుచు పొడుచు 
వచ్చుచుండగా, లోకనాయకుడు, లోకెకరక్షకుడు, సాకార రూపుడు, 
సద్గుణభరితుడు, వేంకటేశుడు, వ్యాసముని వరదుడు, కరుణాకరుడు, 
పురందరవిఠలుడు అగు గరుడధ్వజ తిమ్మప్ప షల్లకినెక్కి వేంచేయు 
చున్నాడు. 


శ్రీనివాస సంకీర్తనలు 1109 


ఉత్సవాంతమున భక్తితో భగవంతునికి 
దొసులెత్తిన మంగళారతులు 
రాగం; ధన్యాసి తాళం: అది 
పంకజముఖియరెల్లరు బందు లక్ష్మీ - 
వెంకటరమణగారతి ఎత్తిరె 1ఏ ॥ 


మత్స్యావతారగె మందరోద్ధారగె 

ఉత్సాహది భూమి తందవగె 

వత్సగాగి కంబదిందలి బంద 

ఉత్సవ నరసీంహగారతి ఎత్తిరె .. 


వామన రూపది దానబేడిదవగె 

నేమది కొడలియ పీడిదవగె 

రామనాగి దశశిరనను కొంద 

స్వామి శ్రీకృష్ణగారతి ఎత్తిె 12 ॥ 
బత్తలె నింతగె బౌద్ధావతారగె 

ఉత్తమ అశ్వవనేరిదగె 

భక్తర సలహువ పురందరవిఠలగె 

ముత్రిదెయ రారతి ఎత్తిరె . 113 ॥ 


భావము: 

ఉత్సవము జరిగిన తదుపరి పరమపురుషునికి దాసులవారు 'ఆరతి' 
ఎత్తుచున్నారు. దశావతారవర్ణనాత్మకమైన ఈ కీర్తనలో దాసుల్తివాడు 
శ్రీనివాసుని అందముగ నభివర్ణించుచున్నారు : . 


పంకజముఖులందరూ వచ్చి లక్ష్మీ వేంకటరమణునికారతి ఎత్తుడు. 
మత్సా్యావతారునకు, మందరోద్ధరునకు, భూమిని రక్షించిన వరాహా 


120 శ్రీనివాస సంకీర్తనలు 


తారునకు, బాలుడైన ప్రవ్లదుని కాపాడుటకై స్తంభమునుండి వచ్చిన 
నరసీంహావతారునకు, వామనరూపియై దానమడిగినవానికి, గొడ్డలి 
ధరించిన పరశురామునకు, రావణుని సంహరించిన రామునకు, శ్రీ 
కృష్ణునికి, దీగంబరుడై నిలచిన బుద్ధునికి, ఉత్తమాశ్వము నెక్కి నవానికి, 
భక్తులను రక్షించు పురందరవిళఠలునకు ముత్రెదువులారతి ఎత్తుడు. 
రాగం: భైరవి తాళం: ఛాపు 

జయమంగళం నిత్య శుభమంగళం ॥1ప॥ 

సచ్చిదానంద సర్వగుణపూర్ణగె 

అత్యంత సుజ్ఞాన గబ్బాక్షగె 

మెచ్చి గోపీయరొడనె మనవిట్టు కూడిదవగె 

నిత్య కల్యాణ నిర్ణోషగె 1114 


వ్యాసావతారగె వేద ఉద్దారగె 

సాసిరనామద సర్వేశగె 

వాసవాగిద్ద శ్రీ వైకుంఠనిలయగె 

శేషగిరివాస వెంకటరాయగె 12 ॥ 


అంబరీషన శాప ప రిహరిసిదవనిగె 

తుంబురు నారద ముని వంద్యగె 

అంబుజనాభగె అజున పెత్తవగె 

కంబుకంధర పురందరవిఠల రాయగె 1॥3॥ 
భొవము : . 

దాసులవారు సచ్చిదానందునకు, సహస్రనామాంకితుడు అయిన 
శ్రీనివాసునకు మంగళము పాడుచున్నారు ; 


శ్రీనివాస సంకీర్గనలు 121 


జయమంగళం నిత్య శుభమంగళం సచ్చిదానంద సర్వగుణ 
పూర్లునికి, అత్యంతసుజ్ఞాని అబ్బాక్షునికి, మెచ్చి గోపికలతో మనసార 
కూడిన వానికి, నిత్యకల్యాణ నిర్టోషికి- 

వ్యాసావతారునకు, వేదోర్టరునకు, సహ స్రనామముల సర్వేశునకు, 
వాసమైయుండు శ్రీ వైకుంఠనిలయునకు, శేషగిరివాస వేంకటరాయనికి- 

అంబరీషు శాపము పరిహరించినవానికి, తుంబుర నారద ముని 
వంద్యునకు, అంబుజనాభునకు, అజాని కన్నవానికి, కంబుకంధర 
పురందరవిఠలరాయనికి. 


రాగం: సౌరాష్ట్ర . తాళం: ఆది 
మంగళం జయ మంగళం 
' మంగళం శుభ మంగళం 1ప॥ 


అక్రూరగొలిద త్రివిక్రమగె 

నకక్రన గెలిద పరా క్రమిగె 

శక్రన గర్వాపహారవ మాడిద 

శుగక్రన శిష్యన గెలిదవగె 1111 


గంగెయ పడెద శ్రీరంగనిగె 

రంగు మాణిక్య దుంగురదవగె 

భృంగకుంతళెయర వ్రతవనె కెడసిద 

అంగజనయ్య శుభాంగనిగె . 121 


ధరెయొళధిక వెంకటాచలది 

స్థిరవాగి పుష్కరణియలి నెలసిహగె . 

ఫరతర శ్రీ పురందర విఠలగె 

వర వెంకట శ్రీనివాసనిగె 1311. 


122 శ్రీనివాస సంకీర్తనలు 
భావము : 
పరమాత్ముని మహిమలను మానసోల్లాసకరముగ వర్ణించుచు 
దాసులవారు పరవశించి స్వామికి మంగళము పాడుచున్నారు : 
మంగళం జయమంగళం - మంగళం శుభమంగళం. అక్రూరునను 
గ్రహించిన త్రివిక్రమునికి, నక్రమును గెలిచిన పరా క్రమునికి, శక్రుని 
గర్వాపహారము చేసిన శుక్రుని శిష్యుని గెలివినవానికి, 


గంగను కనిన శ్రీరంగనికి, రంగు మాణిక్యపుటుంగరముగలవానికి, 
భృంగకుంతలల వ్రతము చెడిపిన అంగ జునయ్య శుభాంగునికి - 

ధరలో శ్రేష్టమగు వేంకటాచలమున స్థిరముగ పుష్కరణిలోన 
నెలకొన్నవానికి, పరతర శ్రీ పురందరవిళలునికి, వరవేంకట శ్రీనివాసునికి. 


రాగం: శ్రీ తాళం: అట 


శోభన శోభనవే నమ్మ 
శ్రీ భూదేవియర అరసు వెంకటగె . ॥ప ॥ 


అందు క్షీరాబుధియన్ను మథిసలాగ 
ఇందిర హరుషదిందుదసి బందు 
మందార మాలెయ హాకిద దేవగె 
కందర్భకోటి లావణ్య మూరుతిగె 11 ॥ 
జనకన మనెయళ్లి రాజాధిరాజరు 
ఎణికె ఇల్లదె బందిరలాగి 
సనకాది వంద్యన కండు సంతోషది 
_ జనకజె మాలెయ వాకీద రామగె 121 
రుకుమను శిశుపాల గీవెనెంబ మాతిగె 
'సకలరాయరు బందిరలాగి 


శ్రీనివాస సంకీర్తనలు 123 


భక్తవత్సలన కండు సంతోషది 

రుక్మిణి మాలెయ హాకిద కృష్ణగె 131 
'సత్యభామె నీళ భద్రా కాళిందియు 

మిత్రవిందా లక్షణా జాంబవతి 

మత్తె సోళసాసీర గోపికియర 

ప్రత్యక్షవాళిద కల్యాణగె ॥4॥ 


పద్మదేశదలొబ్బ దేవాంగనెయు 

పద్మముఖియు శృతకీర్తియాగి 

పద్మనాభ శ్రీపురందరవిఠలగె 

పద్మావతీ ప్రీయ శ్రీనివాసగె 115 ॥ 
భావము : 

ఈ కీర్తనలో దాసులవారు వేంకటేశ్వరునకు శోభనము 
నాకాంక్షించుచు, గానమువేయుచున్నారు = శ్రీ, భూదేవేరుల నాయకుడైన 
వేంకటేశ్వరునికి శో భనమగుగాక! క్షీరసాగరమును మధథించువేళ, ఇందిర 
ఆనందముతో మందారమాలవైచిన, కందర్చకోటి లావణ్యమూర్తియైన 
దేవునికి శోభనమగుగాక. జనకునింట, రాజాధిరాజుల సమక్షమున 
సంతోషముతో జానకి మాలవైచిన రామునికి శోభనమగుగాక. రుక్మి 
తన చల్లిని శిశుపాలునకిచ్చైద నన్న మాట విని సకల రాజులు వచ్చియుండ 
ఆ రాజలోక సమక్షమున రుక్మిణి మాలవేసిన కృష్ణునికి శోభనమగుగాక. 
సత్యభామ, నీల, భద్ర, కాళింది, మిత్రవింద, లక్షణ, జాంబవతి మరియు 
పదునారువేల మంది గోపికలను ప్రత్యక్షముగ నేలిన కల్యాణ స్వరూపునకు 
శోభనమగుగాక. ఆకాశరాజపుత్రిక వేదవతియవతారమైన పద్మావతీ 
పతియైైన ష్మనాభ శ్రీ పురందరవిఠలునికి శోభనమగుగాక! 


124 


సకల లోకములకు: 


శ్రీనివాస సంకీరనలు 


సుఖసుషుప్తిని కరుణించు ప్రాజ్ఞనామక ప్రభువునకు 


దొసులవారి లాలిసేవ 


రాగం; శంకరాభరణం 


తూగిరె రంగన తూగిరె కృష్ణన 
తూగరె అచ్యుతానంతన 


తూగిరె వరగిరి అప్ప తిమ్మప్పన 
తూగిరె కావేరి రంగయ్యన 


ఇం ద్రలోకదొళుపేం ద్రమలగ్యానె 
ఇందుముఖియరెల్ల తూగరె 

ఇం ద్రకన్నికియరు ఛందది పాడుత 
నందనకందన తూగరె 

నాగలోకదల్లి నారాయణ మలగ్యానె 
నాగ కన్నికియరు తూగరె 
నాగవేణీయరు నాల్కునేణను పిడిదు 
భాగ్యవంతనెందు తూగిరె 


జలధియొళాలద ఎలెయళ్లీ మలగిద 
చలువనతొ ట్టిల ళూగిరె 
'సులభదేవరదేవ బలిబంధమోచక 


| ఎెెయన తొట్టిల తూగరె 


సూసువ మడువినొళ్‌ కాలియన తుళిదిట్ట 
దోషవిదూరన తూగిరె 

సాసీరనామద సర్వోత్తమనెందు 

లేసాగి తొట్టిల తూగం 


తాళం: ఛాప 


॥1ప॥ 


॥ అప ॥ 


11% 1 


121 


1॥13॥ 


ల. 


శ్రీనివాస సంకీర్తనలు 125. 


అరళలె మాగాయి కొరళ పదక సర 

తరళన తొట్టిల తూగిరె 

ఉరగా ద్రివాస శ్రీ పురందరవిఠలన 

హరుషదిపొాడుతతూగరె ' - 15 ॥ 
భావము : ? 
దాసులవారీ పాటలో సర్వలోకములకు సుఖసుషప్తీని ప్రసాదించు 
పరమాళ్మునకు లలిత లతితముగ లాలిసేవ చేయుచున్నారు : 

ఊచరె రంగని ఊచరె కృష్ణుని ఊచరె అచ్యుతానంతుని. ఊచరె 
వరగిరి అప్ప తిమ్మప్పను, ఊచరె కావేరి రంగయ్యను. 

ఇం ద్రలోకముననుపేం ద్రుడు పవళించియున్నాడు ఇందుముఖు 
లెల్ల ఊచరె. ఇం ద్రకన్యకలందముగ పాడుచు నందనందనుని ఊచరె- 

నాగలోకమున నారాయణుడు పవళించియున్నాడు. నాగకన్యకలు 
ఊచరె. నాగవేణులు నాల్గుపగ్గాలుపట్టి భాగ్యవంతుని ఊచరె- 

జలధిలో వటపత్రమున పవ్వళించిన చెలువుని ఊయల ఊచరె. 
సులభదేవదేవుని, బలిబంధమోచకుని, చిరుతని ఊయల ఊచం. 

కల్లోలితమగు మడుగున కాళీయుని త్రొక్కి పెట్టిన దోషనిదూరుని 
ఊచరె. సహ స్రనామముల సర్వోత్తముడని మిన్నగా ఊయల ఊచరె. 

రావిఆకు, మామిడిపీందెల కంఠపదక హారముగల చిన్నవాని 
ఊయల ఊచరె. ఉరగా ద్రివాస శ్రీ పురందరవిఠలుని హర్హమున పాడుచు 
ఊచరె. 

అర్త, అప్రజనావళికి దేవదేవుని సేవచే ధన్యులైన 
దొసులవారి ఉపదేశావళి 

రాగం: కల్యాణి తాళం: అట 

నారాయణ ఎన్నిరొ శ్రీ నరహరి 

పారాయణ మాడిరొ ,. 1ప॥ 


126 . శ్రీనివాస సంకీర్తనలు 


నారాయణ నెందు అజమిళను కైవల్య 
సేరిదనెంబో సుద్దియ కేళి అరియరే ॥ అప ॥ 


కాశిగె హోగలేకె కావడి పొత్తు 

బేసత్తు తిరుగలేకె 

వాసుదేవన నామ బాయ్హుంబ నెనెదరె 

శ్లేశగళెంబుదు లేశమా క్రవిల్ల 12 ॥॥ 


చోరర భయవిల్లవో హరినామకె 

యార అంజికె ఇల్లవో 

ఊరనాళువ దొరె నీతి భీతిగళిల 

ఘోర పాతకవెల్ల దూరమాడువదక్కె 1121 


స్నానవ మాడలేకె మానవర్‌గె 

మౌనమంత్రగళేకె 

దీనపాలక నమ్మ బెట్టదొడెయన్న 

ధ్యానకి సరియుంటె పురందరవిఠలన ॥13॥ 


భావము : 
ఈ పాటలో దాసులవారు నారాయణనామస్మరణ చేయమని 
భక్తులనుద్భోదించుచున్నారు : 


నారాయణ యనరయ్యా, నరహరి పారాయణవేయరయ్యా. 
నారాయణయని అఖామిళుడు కైవల్యము చేరినాడను వార్త విని 
యెరుగరా? 


కాశికిపోనేల ? కావడిమోయుచు వేసరి తిరుగనేల ? వాసుదేవుని 
నామము నోరార తలవిన క్లేశములనునవి లేశమా త్రము లేవు! 


శ్రీనివాస సంక్తీర్తనలు 127 


చోరభయము లేదు హరినామమునకు - ఎవరి భయమును లేదు. 
ఊరినేలు దొర నీతిభీతియులేవు. ఘోరపాతకములనెల్ల దూరము 
చేయుటకు- 


స్నానము చేయనేల మానవులకు మౌనమంత్రములేల? దీన 
పాలకుడు మన కొండలరాయని ధ్యానమునకు సరి కలదా? పురందర 
విఠలుని - (పారాయణ చేయరయ్యా). 


రాగం: శంకరాభరణం తాళం: ఛాఫు 
స్మరిసొ సర్వద హరియ ॥ప ॥ 
'సురవర దొరెియ కరుణానిధియ . ॥ అప ॥ 
ముని జన వంద్యన మనసీజనయ్యన 
మనదలి అనుదిన నెనెయో హరియ 1111 
నందనకందన ఇందిరయరసన 
మందరో ద్ధరన ఛందదిందలి హరియ 12 ॥ 
వరగుణపూర్ణన సరసిజనేత్రన - 
పరవాసుదేవన ప్రాణదప్రియన 13॥ 
కంజదళాక్షన మంజుళ హారన 
అర్జున సారథి సజ్జన ప్రియన 14 ॥ 
వెంకటరమణన సంకటహరణన 
లక్ష్మీరమణన పురందరవిఠలన 115 ॥ 
భావము : 


సర్వదా ప దాసులీ కీర్తనలో ప్రబోధించు 
చున్నారు: 


స్మరించుము సర్వదా హరిని, సురవర దొరను, కరుణానిధిని. 


మునిజన వంద్యుని, మనసీజ జనకుని - మనమున అనుదినము 
తలచుము హరిని- 


128. శ్రీనివాస సంకీర్తనలు 


నందనందనుని, ఇందిరారమణుని, మందరోద్ధరుని అందముగా 
హరిని- 


వరగుణ పూర్ణుని, సరసిజనేత్రుని, పరవాసుదేవుని ప్రాణవ్రీయుని- 
కంజదళాక్షుని, మంజులహారుని, అర్జున సారథి సజ్జన ప్రీయుని - 
వెంకటరమణుని సంకటహరుణుని, లక్ష్మీరమణుని పురందర 

విఠలుని- 

రాగం: భైరవి ౬ తాళం: అట 
ఈ జీవననిందు ఫలవేను 
రాజీవలోచనన నెనయదా పాపీతనువినలీ ॥1ప ॥ 


అరుణనుదయదలెద్దు హరిస్మరణెయ మాడి 

గురు హీరియర చరణకమలకెర గి 

పరమశుచియాగి నదియలి మిందు రవిగ్ధ్య 

వెరెియదె మరెదిహ ఈ పాపి తనువినలి 111 11 


హొన్న గిండియలి అ గ్రోదకవనె తందు 

చెన్నాగి హర్‌గె అభిషేకమాడి 

రన్న దుడిగెయుడిసి రతునగళళవడిసి 

కణ్ణీరలు నోడలరియద పాపి తనువినలి 12 ॥ 


నళనళిసువ నానా పుష్టుగళు శ్రీతులసి 

'హొళివ కిరీట కొరళలి పదక * 

నళినాక్షనిగిట్టు కర్చురదారతియ నెత్తి 

కళెయ నోడలరియద పాపీ తనువినలి 131 


వరభక్ష్యగళు పరమాన్న శాల్యన్నవు 
వరవాద మధు ఘృత క్షీరవన్ను 


శ్రీనివాస సంకీర్తనలు 129 


సిరినారాయణగె సమర్పణె మాడి తా 

హరుషదలి కై ముగియద పాపి తనువినలి 114 ॥ 

ఉరగా గి స్వామి పుష్క రిణిగళు మొదలాద 

పరిపరి తీర్ధగళనెల్ల మిందు 

తిరువెంగళప్ప శ్రీ పురందరవిఠలన 

చరణవను భజిసలరియద పాపి తనువినలి 5 ॥ 
భావము : 

శ్రీనివాసుని స్మరించి, 'అర్చించని తనువున ప్రాణముండియు 
ఫలితము లేదని వక్కాణించుచు, దాసులవారు పరమపురుషుని ఉచితరీతి 
నర్చించమని యుద్చోధించుచున్నారు : 

ఈ జీవనముండి ఫలమేమి? రాజీవలోచనుని మరచిన తనువున. 


ఆరుణోదయమున లేచి హరిస్మరణము చేసే, గురువుల పెద్దల 
చరణకమలములకెరగి పరమ శుచియై నదిలో స్నానము చేసి, రవికి 
అర్హ్యము విడువక మరవిన ఈ పాపి తనువున- 


బంగారు చెంబుతో అ గ్రోదకము తెచ్చి, ఉత్తమముగ (అందముగ) 
హరికి అభిషేకము చేసి, శ్రేష్టమైన వస్త్ర ముతాొడిగి, రత్నముల నలంకరించి 
కన్నులుండగ చూడతెలియని పాపి తనువున -- 


కోమలములైన నానాపుష్ప్రములు, శ్రీ తులసి, మెరయు కిరీటము 
గళమున పదకము నలినాక్షునికి పెట్టి, కర్పూర హారతి నెత్తి, కళను 
చూడతెలియని పాపీతనువున- 


వరభక్ష్యములు, పరమాన్నము, శాల్యన్నము వరమధుఘృత 
క్షీరములను శ్రీ నారాయణునికి సమర్పణజేసి, తా హర్గముతో కరములు 
మొగుడ్చ తెలియని పాపి తనువున- 


130... శ్రీనివాస సంకీర్తనలు 


ఉరగాద్రి స్వామిపుష్కరిణి మొదలగు పరిపరితీర్థములనెల్ల 
స్నానము చేసి, తిరువెంగళప్ప శ్రీ పురందరవిఠలుని చరణమును భజింప 
తెలియని పాపీ తనువున- 


ఉగాభోగము 
రాగం: నాట 
ఎల్లి హరికథా ప్రసంగవో 
అల్లి గంగా యమునె గోదా సరస్వతి సింధు 
ఎల్లి తీర్ధగళు బందు ఎణెయాగి నిల్లువవు 
వల్లభ శ్రీ పురందరవిఠల మెచ్చువను ॥ 


భావము : 
ఉగాభోగమున దాసులవారు హరికథా ప్రసంగ ప్రాశస్త్యమును 
అభివర్షించుచున్నారు : 
ఎక్కడ హరికథా ప్రసంగమో అక్కడ గంగ, యమున, గోదావరి, 
సరస్వతీ, సింధు అన్ని తీర్థములు ఫ్రీతితో నిలచును. వల్లభ శ్రీ 
పురందరవిఠలుడు మెచ్చును. 
ఉగాభోగము 
రాగం: నాట. 
జయజయా హ8 ఎంబువుదె సుదినవు 
జయ హరి ఎంబువుదె తారాబలవు 
జయ హరి ఎంబువుదె చం ద్రబలవు 
జయ హరి ఎంబువుదె విద్యాబలవు 
- జయ హరి ఎంబువుదె దైవబలవు 
జయహరి పురందరవిఠలన బలవయ్య సుజినర్‌ 


శ్రీనివాస సంకీర్తనలు _ 131 


భావము : 

జయ జయా హరి యనునదే సుదినము. జయహరి యనునదే 
తారాబలము, జయహరియనునదే చం ద్రబలము, జయహరి యనునదే 
విద్యాబలము, జయహరి యనునదే దైవ బలము, జయహరి పురందర 
విఠలుని బలమయ్య సుజనులకు. 


ఉగాభోగము 
రాగం: నాట 
'హగలు నిన్న నెనెయల్సిల్ల 'హసీవె తృషెయింద 
ఇరళు నిన్న నెనెయలిల్ల నిధ్రై భరదింద ఈ- 
ఎరడర బాధెగె నానాళగాదెనో పురందరవిఠల 
భావము: ఆ | 
పగలు నిన్ను తలచలేదు ఆకలిదప్పులతో , రేయి నిన్ను తలచలేదు 
నిద్రాభారముతో, ఈ రెండింటి బాధకు నే లోనైతిని పురందరవిఠలా! 
కాయేన వాచా మన సేం ద్రియైర్వా 
బుద్ధ్యాత్మనావా ప్రకృతేః స్వభావాత్‌ 
కరోమి యద్యత్‌ సకలం పరస్మై 
నారాయణాయేతి సమర్పయామి ॥ 
యాన్యేవ కర్మాణి మయా కృతాని 
_. తాన్యేవ తే నైవ కృతాని నిత్యం 
సుఖాని దుఃఖాని భవంతి నిత్యం " 
సమర్చితవ్యాని గురోః పదాబ్దే ॥ 
శ్రీ పురందర-దాసాంతర్గత భరతీరమణ 
ముఖ్య ప్రాణాంతర్గత రామ. నరహరి కృష్ణ 
వేదవ్యాస హయవదనాభిన్న శ్రీ శ్రీనివాసుని 
పాదారవిందములందు సర్వము సమర్పితము. 


॥ శ్రీకృష్ణార్చణమస్తు ॥ 


శ్రీనివాస సంకీర్తనలు 


తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 
తెలుగు పచురణలు 

5-00 

5-00 

45-00 

40-00 

గీతారహస్యం - సంపుటం. 1 40-00 

గీతారహస్యం - సంపుటం.2 45-00 

గీతారహస్యం - సంపుటం. 3 35-00 

కల్యాణ సంస్కృతి . 7-00 

భజగోవిందం 5-00 

. తిరుమలలో తిరుప్పావై 5-00 

-. శ్రీమద్భాగవతం-రెండవ స్కంధము 55-00 

.. రామాయణము-ఉషక్రీ 35-00 


౨ 9౦ ఎ రా బా ల రం [4 


. భారతీయ సంస్కారములు 25-00 
, తిరుమల సమయాచారములు 15-00 


, లలితా సహస్రనామం 10-00 
. రామచరితమానసము 40-00 
. శ్రీ వేంకటేశ్వర వైభవం 40-00 
. యజ్ఞోపవీత తత్త్వ దర్శనం 10-00 
. అద్వైతాక్షర మాలిక 75-00 
, ఆర్ష విజ్ఞాన సర్వస్వం-సంపుటం 1. 50-00 
, మహాభారతం అరణ్యపర్వం-1. 125-00 
. మహాభారతం అరణ్యపర్వం-2. 150-00 
, మహాభారతం విరాటపర్వం 160-00 
. దయాశతకం 15-00 


నగల గజ/000168 ౧0169 ౧0౧౪౮1 6 ౧౧.౦. 38ఆ ౪/౧0 
01 క4011041009, 1.1.09., 114044 - 517 507. 











౧0119060 0/ 1౧6 ల(606411/6 ౦గ106 1.1. ౦6/౬9౦౧40209, 114024 
206 ౧గ౧160 4. గం6గ| ౦96, 111021. 


